శ్రీమతే రామానుజాయ నమః 
శ్రీమద్వరవరమునయే నమః 


యతిరాజనింశతి 


( శ్రీపిల్రైలో కమ్‌ జీయర్‌ వ్యాఖ్యానానువాదంతో ) 


శ్రీమాన్‌, డా॥ ఈ.ఏ. శింగరాచార్యులు 


మహావిద్వాన్‌ ఉ.వే. శ్రీమాన్‌ 
ఈయుణ్ణీ శేషశింగరాచార్య స్వామివారి 
120వ తిరునక్షత్రోత్సన పవిత్ర జ్ఞాపిక 
3-5-2018 


2 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యులు 


ప్రథమముద్రణము : మే, 2018 


ప్రతులు : 500 
అన్నిహక్కులు : రచయితవే 
ముఖచిత్రము : భగవద్రామానుజులు - శ్రీ పెరుంబూదూర్‌ 


మహావిద్వాన్‌ ఉ.వే. శ్రీమాన్‌ 
ఈయుణ్లి శేషశింగరాచార్య స్వామివారి 


120వ తిరునక్షత్రోత్సన పవిత్ర జ్ఞాపిక 


అక్షరయోజనము : శ్రీమతి జయలక్ష్మి, తిరుపతి 
శ్రీచం ద్రశేఖర్‌, తిరుపతి 


ముద్రణ :  సియన్‌. ప్రింటర్స్‌, తిరుపతి 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 3 


శ్రీమణవాళమహామునులు అనుగ్రహించిన 


యతిరాజనింశతి 
తనియన్‌ 


యః స్తుతిం యతిపతి ప్రసాదనీం 
వ్యాజహార యతిరాజనింశతిమ్‌ । 
తం ప్రపన్నజన చాతకాంబుదం 
నౌమి సౌమ్యవరయోగిపుంగవమ్‌ ॥ 


ఏ శ్రీవరవరమునులు, భగవద్రామానుజులకు ఆనందాన్ని కల్లించే 
యతిరాజవింశతి అనే స్తుతిని పలికారో, ప్రపన్నజనులనే చాతకపక్షులకు 
మేఘంవలె సంతోషాన్ని కల్లించే ఆ శ్రీవరవరమునులకు నమస్కరిస్తున్నాను. 

శ్రీపిశ్ఫైలోకమ్‌ జీయర్‌ వ్యాఖ్యానానువాదం 
అవతారిక 

తిరువాయ్‌మొనిప్పిల్లై అనే ఆచార్యులు “తొణ్జర్‌ కృముదుణ్ల చ్చొన్మాలై 
కళ్‌ శొన్నేన్‌” (భక్తులకు అవృతంవంటి సూక్తి మాలికలను పలికాను) అనే 
రీతిలో భూసురులైన శ్రీ వైష్ణవులకు భోగ్యంగా అవతరించిన తిరువాయ్‌మొవి 
ప్రబంధంలో అవగాహనం చేసి (మిక్కిలిగా ఆసక్తిని పొంది), అందులోని 
శబ్దరసం, అర్థరసం, భావరసం - అనే వీనిని అనుభవించి, ఆ ప్రబంధంలోనే 
నిష్టను కలవారై, అంతేకాక అన్యప్రబంధాలపట్ల అంతటి ఆసక్తిని 
లేనివారైనందున వారికి ఆ పేరు (తిరువాయ్‌మొనిప్పిళ్సై అనే పేరు) కల్గింది. 
ఆవ్వార్ల శ్రీచరణాలలోనే సదా కైంకర్యం చేస్తూ కాలం గడిపే ఆ ఆచార్యుల 
శ్రీచరణాలను శ్రీవరవరమునులు ఆశ్రయించారు. ద్రావిడవేద - వేదాంగాల 
రూపంలోని దివ్యప్రంబంధాల తాత్సర్యాలను తిరువాయ్‌మొనిప్పిల్లై 
ఉపదేశించగా వారు పొందారు. “మిక్క వేదియర్‌ వేదత్తినుట్సొరుళొ (గొప్ప 
వైదికులు పలికే వేదంలోని అంతరార్థం) అయిన చరమపర్వంలో నిష్టను 
కలవారై, శేషిత్వం, శరణ్యత్వం, ప్రాప్యత్వం - అనే ఆకారత్రయాన్ని పిళ్లై 


4 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


విషయం లోనే కల్గినవారై, వారి పట్లనే నిష్టను కలవారై ఉండే శ్రీవరనరమునులను 
తిరువాయ్‌మొవి ప్పిళ్సై చూచి, వారి ఆచార్యనిష్టకు చాలా సంతోషించి 
“శ్రీరామానుజుల శ్రీచరణాలే శరణమని” వారికి ఉపదేశించారు. అందువల్ల 
వరవరమునులు ఆచార్యాజ్ఞను అనుసరించి, శ్రీరామానుజుల (శ్రీ చరణాల) పట్ల 
చాలా ప్రావణ్యాన్ని పొందారు. శ్రీరామానుజుల గుణచేష్టితాలను గూర్చి పల్కి 
ఆనందించాలనే దశ వారికి కలుగగా, ఆ శ్రీరామానుజుల వైభవాన్ని గూర్చి 
పలికేవారై, చరమోపాయనిష్టులైన చరమాధికారులకు నిత్యం అనుసంధించ 
దగినవి అయిన చరమార్థాలను ఈ స్తుతి ప్రబంధరూపంలో వ్యక్తం చేస్తూ 
తను మనస్సులోని కోరికలను ఆ శ్రీరామానుజుల శ్రీచరణాలలో ప్రార్థించి, 
స్తోత్రాన్ని పూర్తిచేస్తున్నారు  *=*—*—*=— 
WET 
అవతారిక : ఈ ప్రబంధంలోని మొదటి శ్లోకంతో, నమ్మాష్వార్ల శ్రీ చరణాలలో 
శ్రీరామానుజుల పూర్ణమైన భక్తిని, తను అభిమానాన్ని పొందినవారి దుఃఖాలను 
పోగొట్టి రక్షించే వారి స్వభావాన్ని గూర్చి పల్కుతూ, తాము ప్రారంభించిన 
స్తోత్రం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయేటట్టు చేయగల శ్రీరామానుజుల 
శ్రీచరణాలలో నమస్కరిస్తున్నారు. 


1: శ్రీమాధవాం ఘీ జలజద్వయ నిత్యసేవా - 
డ్రేమావిలాశయ సరాంకుశ పాదభక్తమ్‌। 
కామాదిదోషహర మాత్మపదాశితానాం 
రామానుజం యతిపతిం ప్రణమామి మూర్జ్నా॥ 


(శ్రియఃపతి పాదపద్మాల జంటను నిత్యం సేవించడంలోని ప్రేమచేత 
వ్యాకుల మైన బుద్దిని కల నమ్మాష్వార్ల శ్రీచరణాలపట్ల భక్తిని కల్గినవారు, 
తమ పాదాలను ఆశ్రయించినవారి కామాదిదోషాలను పోగొట్టేవారు, 
యతిరాజులు అయిన శ్రీరామానుజులను శిరసా నమస్కరిస్తున్నాను. 


వ్యాఖ్యానం : (శ్రీమాధవాంఘ్రిజలజద్వయేత్యాది) - “తిరుమాలే! నానుమ్‌ 
ఉనక్కు ప్పఎవడియేన్‌” - (శ్రియఃపతీ! నేను నీకు అనాదిగా దాసుడను) అనే 
రీతిలో మిథునశేషత్వమే (లక్షి, నారాయణులనే దివ్యదంపతులకు శేషమై 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 5 


ఉండడమే) జీవస్వరూపం కనుక, ఆ స్వరూపానికి తగిన పురుషార్థంకూడా ఆ 
దివ్యదంపతులకు చేసే కైంకర్యమే అవుతుంది. కనుక “తిరుమాణ్కరవు శెన్హాల్‌ 
కుడైయామ్‌” (శియఃసతి నడచినపుడు ఆదిశేషుడు గొడుగై సేవిస్తాడు) అని 
నిత్యసూరులలో ముఖ్యుడైన ఆదిశేషుడు దివ్యదంపతుల చేరికలో కైంకర్యం 
చేస్తాడని చెప్పబడింది. శ్రీవరవరమునులు ఆదిశేషుల అవతారమే కనుక), ఆ 
పూర్వజన్మ సంస్కారంచేత లక్ష్మణావతారంలో దివ్యదంపతులను వెంబడిస్తూ 
కైంకర్యం చేయాలని వెళ్ళినపుడు కూడా “భవాం స్తు సహ వైదేహ్యా గిరి సానుషు 
రంస్యతే, అహం సర్వం కరిష్యామి” (రామా! నీవు వైదేహితోపాటు కొండ 
చరియలలో విహరిస్తావు. అపుడు నీకు అన్ని సేవలను చేస్తాను) అని శ్రీరాముని 
అర్థించారు. ఆవిధంగానే కదా నమ్మాప్వార్లు కూడా “అడిమై శెయ్‌వార్‌ 
తిరుమాలుక్కు” (లక్ష్మీవల్లభునకు కైంకర్యం చేస్తారు) అని, “కోలత్తిరు 
మామకళోడు ఉన్నై క్కూడ” (అందమైన లక్ష్మీదేవితో ఉండే నీకు కైంకర్యం 
చేస్తాను) అని మిథునమే కైంకర్య ప్రతిసంబంధిగా (సేవను స్వీకరించేవారుగా) 
చెప్పారుకదా! 


అందుచేత, శియఃపతి అయిన భగవంతుని శ్రీచరణపద్మాలలో 
కైంకర్యం చేయాలనే తీవ్రమైన ఆశచేత కలతపొందిన మనస్సు కల్లినవారైన 
ఆస్వార్ల శ్రీచరణాలలోని ప్రేమయే (భక్తియే) తమకు నిరూపక లక్షణంగా 
కల్షినవారై, శ్రీరామానుజులున్నారని దీని అర్ధం. “మాయాః ధవో-మాధనః” (లక్ష్మికి 
భర్త) అనే మాధవ శబ్దం ఇక్కడ శ్రియఃపతిత్వం చెప్పబడినందున శ్రీశబ్దం 
(“శ్రీమాధవాం ఘీ” అనే చోట గల శ్రీశబ్దం) జాపచారికం. మతి ఎందుకు 
ఈవిధంగా ప్రయోగించారంటే, “శీమాదవన్‌ గోవిన్దన్‌' అని “శ్రీ మాధవ” శబ్దాన్ని 
తిరువాయ్‌మొనిలో నమ్మాప్వార్లు ప్రయోగించిన దివ్యసూక్తిని దృష్టిలో పెట్టుకొని 
శ్రీవరవరమునులు ఈ విధంగా ప్రయోగించారు. 


పురస్కరించుకొని వారి వైభవాన్ని పలుకకుండా, నమ్మాష్వార్ల శ్రీచరణాలలో 
సంబంధాన్ని పురస్కరించుకొని శ్రీరామానుజవైభవాన్ని వరనరమునులు పల్క 
డానికి కారణం ఏమి? అంటే - “మాబినడిపణిన్దుయ్‌న్టవన్‌” (శ్రీరామానుజులు 
నమ్మాప్యార్ల శ్రీచరణాలను ఆశ్రయించి ఉజ్జీనించినవారు) అని అముదనార్‌ 


శ్రీరామానుజుల వైభవాన్ని గూర్చి పలికేటపుడు జ్ఞానభక్తి వైరాగ్యాలను 


6 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


పల్కిన దివ్యసూక్తియే కారణం. ఇక్కడ “అంఘై” శబ్దంతో భగవంతుని దివ్య 
మంగళవి[గ్రహయోగం తెలుపబడుతున్నది. జలజశబ్దంతో శ్రీచరణాల లోని 
భోగ్యత (పద్మసామ్యంద్వారా) చెప్పబడింది. ద్వయశబ్దంద్వారా “ఉన్నిజై 
యడిత్తామరైకళొ' (నీ పాదపద్మాల జంట) అనే రీతిలో రెండు తామరపూవులను 
చక్కగా పొందికగా చేర్చి పెట్టినట్టుగా ఉండే ఆ చేరికలోని పరస్పర సాదృశ్యం 
(పోలిక) చెప్పబడింది. సేవాశబ్దంతో కైంకర్యం తెలుపబడింది. నిత్యశబ్దంతో 
“ఒవివిల్‌ కాలమెల్లామ్‌” (విచ్చేదం లేని కాలం అంతా) అనే విధంగా ఈసేన 
ఆత్మ ఉన్నంతవరకు ఉండాలి - నిత్యంగా - అనే అర్హంచెప్పబడింది. ఇది 
(ఈకైంకర్యం), “ఉడనాయ్‌ మన్ని వమివిలా అడిమై శెయ్యవేణ్లుమ్‌” (వెంటనే 
మన్నికగా ఉండి, విచ్చేదం లేని కైంకర్యం చేయాలి) అని నమ్మాష్వార్లు పల్కిన 
సర్వదేశసర్వకాల సర్వావస్థలలో చేయదగిన సర్వవిధకైంకర్యాలకు ఉపలక్షణం. 
ఇటువంటి కైంకర్యాన్ని పొందాలి - అనే ప్రేమ పారవశ్యంతోనే నమ్మాష్వార్లు 
“శిన్దై కలజ్లి తిరుమాల్‌! ఎన్నవెప్పన్‌” (మనస్సు కలత చెంది, ఓ శ్రియఃపతీ! 
అని పిలుస్తాను) అని ఆర్తితో పిలచారు. లోకం అంతా అన్నపానాదులకోసం 
గొంతెత్తి ఆక్రందిస్తూ ఉండగా, భగవత్కైంకర్యం చేయలేకపోతే నిలువలేక, 
ఆక్రందిస్తూ క్లేశపడే వీరి రీతి ఉభయవిభూతులలో ఉండేవారందటికంటే 
విలక్షణంగా ఉన్నందున ఈవిధంగా “శ్రియఃపతీ!” అని ఆర్తితో సిలచారు. 
ఇటువంటి, ఆప్వార్ల స్వభానంపట్ల గల మిక్కిలి అభినివేశంతో వారి శ్రీ చరణాల 
పట్ల రామానుజులు ప్రేమను కలవారై ఉన్నారు. 


(కామాదీత్యాధి) - భగవత్సైంకర్యానికి అడ్డుగా ఉండే లౌకిక విషయాల 
పట్ల అభినివేశమనే కామం, ఆదిశబ్దంచేత చెప్పబడే, భగవదేకరక్ష్యత్వానికి 
(భగవానునిచే మాత్రమే రక్షింపదగి ఉండడానికి) విరోధి అయిన అర్థతృష్ణను, 
తదేకశేషత్వ విరోధి (భగవానునకు మాత్రమే శేషమై ఉండడం అనే స్థితికి 
విరోధి) అయిన అహంకారం - మొదలైన దుర్గుణాలు తను శ్రీచరణాలలో 
ఆశ్రయించిన వారికి లేకుండా తము ఉపదేశాలతో, తమ కటాక్షానిశేషాలతో 
సవాసనగా వాటిని పోగొట్టేవారు- అని భావం. 


(రామానుజమ్‌) - “న చేద్రామానుజేత్యేషా చతురా చతురక్షరీ, కామవస్థాం 
ప్రపద్యంతే జంతవో హంత! మాదృశః” (రామానుజ- అనే ఈ నాల్లు అక్షరాల, 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 7 


మిక్కిలి చాతుర్యాన్ని కల నామమే లేకపోతే, అయ్యో!, మావంటి ప్రాణులు 
ఏగతిని పొందుతారో కదా!) అని జ్ఞానం కలవారు అభినివేశాన్ని పొందేటట్టుగా 
మోక్షహేతువైన రామానుజ అనే తిరునామాన్ని కలవారని భావం. 


(యతిపతిమ్‌)- జితేంద్రియులైన సన్న్యాసులలో, గొప్పవారైన- అని అర్థం. 
ఈపదం ఇంతకు ముందు చెప్పిన ఆశితుల దోషాన్ని నివర్తింప (లేకుండా)జేసే 
స్వభావానికి మూలమైన గుణయోగాన్ని (మంచి గుణాలను కల్లి ఉండడాన్ని) 
తెల్పుతున్నది. (“ప్రణమామి” అని పల్కితేనే చాలి ఉండగా, “మూర్షా 
ప్రణమామి” అని అనడంవల్ల - విషయం (రామానుజులనే విషయం యొక్క) 
వైభవాన్ని అనుసంధించి, మానసంగా ప్రణామం చేయడంతో నిలునకుండా, 
తమ గొప్ప ఆదరంతో నిండినవారై, శ్రీరామానుజుల శ్రీచరణాలలో తలను 
నంచుతున్నారు - అనే విషయం స్పురిస్తున్నది. 
అవతారిక : ఈ విధంగా ఆరంభించిన స్తోత్రం నిర్విఘ్నంగా పూర్తి కావడం 
కోసం, వారి శ్రీచరణాలను ఆశ్రయించి, దానివల్ల తేజస్సును (ఉజ్జీవనాన్ని) 
పొందినవారై, శ్రీరామానుజులకు భగవద్భాగవతులపట్ల గల ప్రేమాతిశయాన్ని, 
ఆగ్రితులకు ఉత్తమమైన ప్రాప్యంగా (ప్రయోజనంగా) ఉండే రీతిని గూర్చి 
ఇందులో పల్కి, సాదరంగా స్తుతిస్తున్నారు. 


2. శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం 

శ్రీమత్సరాజ్కుశ పదాంబుజభృంగరాజమ్‌ | 

శ్రీభట్టనాథపరకాల ముఖాబ్దమి త్రం 

శ్రీవత్సచిహ్నశరణం యతిరాజమీడే ॥ 

శ్రీరంగనాథుని పాదపద్మాలలో రాజహంసవంటివారు, కైంకర్యలక్ష్మిని 
కల నమ్మాప్వార్ల శ్రీచరణపద్మాలలో వాలే గొప్ప తుమ్మెదవంటివారు, 
పెరియావ్యార్డు, తిరుమంగ్రైెమన్నన్‌ మొదలైన ఆప్వార్ల ముఖాలనే పద్మాలను 
వికసింపజేసే సూర్యుని వంటివారైన యతిరాజులను స్తుతిస్తున్నాను. 

వ్యాఖ్యానమ్‌ : (శ్రీరంగరాజేత్యాది) - భగవానుని విషయంలో చూస్తే 
అసారమైన అంశాన్ని (పరత్వాదులను) వేజుచేసి, సారమైన అంశంలో 
(అర్భావతారంలో) (సౌలభ్యాదులలో) ఊనికను (ఆసక్తిని) కల్లి ఉంటారు. పరం, 


8 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


వ్యూహం అనే భగవద్రూపాలు నిత్యులకు, ముక్తులకు, ముక్తులో సమానులైన 
ఈ లోకంలోని గొప్ప జ్ఞానులకు మాత్రమే సాక్షాత్కరించుకోదగినవి అయి 
నందున, విభవం, అంతర్యామి - అనేవి పుణ్యం చేసినవారికి, (విభవావతారం), 
ఉపాసకులకు (అంతర్యామిరూపం) సాక్షాత్కారాన్ని ఇచ్చేవి అయినందున 
ఈనాల్లింటికి కొన్ని అవధులున్నాయి. 


“అడియోముక్కే ఎమ్బెరుమాన్‌ అల్లీరో!” (అనన్యగతికులమైన దాసుల 
మైన మాకే మీరు స్వామికదా!) అని పరత్వాదులకు లక్ష్యభూతులు కాని 
వెనుకబడినవారికికూడా (సామాన్యులకు) దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉండే 
అర్బావతారాన్ని గూర్చి చెప్పగల్లిన కొణత ఏమీ లేదు కదా! ఈ రీతిలో 
సౌలభ్యానికి పరమావధి అయిన అర్బాస్తలాలకు అన్నిటికి మూలమైన 
(నిలయమైన) శ్రీరంగంలో శ్రీరామానుజులు మిక్కిలిగా అభినివేశాన్ని కల్లి 
ఉన్నారు. 


అందువల్ల, శ్రీరంగనాథుని శ్రీచరణాలలో గల మిక్కిలి భోగ్యతను 
అనుభవించి, సరసమైన సంచరణాన్ని చేసే శ్రీరామానుజుల రీతిని గూర్చి 
శ్రీవరవరమునులు పల్కుతున్నారు. పరమపదంలోని ఐశ్వర్యం కూడా చుళుకీ 
కృతం - పుడిసిలి మాత్రం - అనే రీతిలోనే ఐశ్వర్యాన్ని కల్గినదై, “రతిం గతః” 
(శ్రీరంగంపట్ల ఆసక్తిని పొందాడు) అనేటట్టు సర్వజ్ఞాడైన సర్వేశ్వరుని కూడా 
తన భోగ్యతతో వ్యామోహపరచే రీతిలోని అంతు లేని భోగ్యమైన శ్రీరంగక్షే త్రాన్ని 
“అరజ్ఞర్‌మౌళి” అనేటట్టు స్వాధీనంగా చేసికొన్నందున ఏర్పడే గొప్పతనాన్ని 
కల శ్రీరంగనాథుని శ్రీచరణకమలాలలో ప్రవహించే మధు ప్రవాహంలో 
రెక్కలాడిస్తూ (స్నానమాడి) వర్తించే గొప్పహంసగా ఉండేవారు - శ్రీరామా 
నుజులు - అని భావం. “పొన్నరజ్ఞమెన్నిల్‌ మయలే సెరుకు మిరామానుశన్‌” 
(బంగారువలె వ్యామోహాన్ని పొందదగిన శ్రీరంగంపట్ల అత్యంత ప్రావణ్యాన్ని 
కలవారు శ్రీరామానుజులు) అనే రీతిలోని కదా- ఈ దివ్యదేశంపట్ల 
శ్రీరామానుజులకు ఉండే ప్రావణ్యం. 


(శ్రీమత్సరాంకుశేత్యాది) ఇక, భాగవత విషయంలోని వీరి ప్రావణ్యాన్ని 
గూర్చి పల్కితే, తమ ప్రయత్నంతో భగవంతుని పొందాలని యత్నించే 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 9 


ఉపాసకులుగా కాకుండా, శరణాగతిని చేసినప్పటికీ, ఆ శరణాగతిని సాధనంగా 
తలచేవారుగా కాకుండా అతడే (భగవంతుడే) ఉపాయమని తలచినప్పటికీ 
“అతడు ఫలాన్ని ఇవ్వాలని అనుకొన్నప్పుడు ఇవ్వనీ, మనం త్వర పడకూడదు” 
అని సహించి ఉండేవారుగా కాకుండా, “ప్రాప్యం, ప్రాపకం- అనే రెండు 
భగవంతుడే” అని నిశ్చయించుకొని, “ఇపుడే ప్రాప్యాన్ని పొందాలి” అనే మిక్కిలి 
అభినివేశంతో కన్నీరు విడచి, (ఆర్తిపొంది) తొందరపడే ఆర్తిని కలవారై, పరం, 
వ్యూహం, విభవం మొదలైనవానిలో కంటే, “కణ్ణియూర్‌ అరజ్ఞమ్‌” (తిరుక్కణ్ణి 
యూర్‌, శ్రీరంగం) అనే రీతిలో శ్రీరంగం మొదలైన దివ్యదేశాలపట్ల మిక్కిలి 
వ్యామోహాన్ని కల్లి ఉండే ఆప్వార్ల విషయంలో వీరి (శ్రీరామానుజుల) మనస్సు 
మిక్కిలిగా లగ్నమై ఉన్నది. 


అందువల్ల, కైంకర్యంలో అభినివేశమనే (జీవుని) స్వరూపానికి తగిన 
సంపత్తును కలవారై, నిరంకుశస్వతంత్రుడైన భగవంతుని, “ఈశ్వరో-హమ్‌” 
(నేను ఈశ్వరుడను) అని తలచే సంసారులను తమను గొప్ప సూక్తులతో 
వశీకరించుకొని, వారు ఆనందంతో తలవంకించేట్టు చేసినందున 
పరాంకుశులనే నామాన్ని కలవారైన, ఆప్వార్లలో ముఖ్యులైన నమ్మాప్వార్ల చాలా 
భోగ్యమైన శ్రీచరణాలలో భోగ్యతానుసంధానాన్ని (అవి భోగ్యాలనే నిరంతర 
భావాన్ని) నిత్యజీవనంగా కలవారు (శ్రీరామానుజులు) - అనిభావం. 


పూర్వం, “పరాంకుశపాదభక్తమ్‌” అని నమ్మాూష్వార్ల శ్రీచరణాల పట్ల 
ప్రేమను కలవారని మాత్రం చెప్పబడింది. ఇక్కడ ఆ (ప్రేమకు తగినట్లు వారి 
శ్రీచరణాలలోని భోగ్యతలో అవగాహించి (మిక్కిలిగా ఆసక్తిని కలవారై - (అంటే, 
నమ్మాష్వార్ల పట్ల మిక్కిలి ప్రేమను భక్తిని, కలవారై) ఆనందించే రీతి చెప్పబడు 
తున్నది. మిగిలిన ఆప్వార్లకంటే నవమ్మాష్వార్లకు ఉండే వైలక్షణ్యం స్ఫురించే 
టట్టుగా, ఆప్వార్హు అందటితో కలిపి వారిని అనుసంధించినంత నూత్రంతో 
చాలదని తలచి, ప్రత్యేకంగా ముందుగా అనుసంధించారు. ఇపుడు, వారితో 
(మిగిలిన ఆవ్వార్లతో) కలిపి అనుసంధిస్తున్నారు. లక్ష్మీదేవిని మిగిలిన 
దివ్యపత్నులందటితో కలిపి అనుసంధిస్తున్నప్పటికీ, ముందుగానే “శ్రియఃపతి” 
అని ఆమె వైలక్షణ్యం స్ఫురించేటట్లు శ్రీరామానుజులు అనుసంధించినట్లుగా, 


10 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


మిగిలిన ఆప్వార్డు వీరికి అంగభూతులు - అనేటట్టుగా కదా, నమ్మాష్వార్ల 
గొప్పతనం ఉన్నది. 

(శ్రీభట్టనాథ)- భగవన్మంగళాశాసన రూపమైన ఐశ్వర్యాన్ని కలవారై, 
బ్రాహ్మణోత్తములైన సెరియాప్వార్హయొక్క, బాహ్యులు కుదృష్టులు - అనే 
ప్రతివాదులకు మృత్యువువంటివారైన తిరుమంగై ఆవ్వార్హ్మయొక్క తిరుముఖ 
మండలమనే తామరలను నికసింపజేసే సూర్యుడు - అని భావం. “ఆళుమాళార్‌?” 
(భగవానుని రక్షించేవారెవరు?) అనే లోటు తీరేటట్టు శ్రీరామానుజులు జీవులను 
సంస్కరించి, భగవంతుని దగ్గరకు చేర్చినందున, వారిని చూడగానే ఆప్వార్ల 
ముఖం వికసిస్తుంది. 


(శ్రీవత్సచిహ్నశరణమ్‌) - ఇంతకుముందు, “ఆత్మపదాథశితానామ్‌, 
కామాదిదోషహరమ్‌” (తమ పాదాలను ఆశయించినవారి కామాదిదోషాలను 
పోగొట్టేవారు) అని పల్కి సామాన్యంగా, తమ శ్రీచరణాలను ఆశ్రయించిన 
వారికి మోక్షోపాయమై ఉండేవారనే విషయం చెప్పబడింది. ఇక్కడ, వారంతా 
ఒక ఎత్తు తాము ఒక ఎత్తు - అనే రీతిలోని గొప్పతనాన్ని కలవారై, శిష్యాచార్య 
క్రమానికి అవధి అయిన కూరేశులకు ప్రాప్య - ప్రాపకాలు రెండు తామే 
(రామానుజులే) అయిన రీతి చెప్పబడుతున్నది. 


(యతిరాజమీడే) - ఈ విధంగా ఆస్వార్లు అభిమానించిన విషయమైన 

శ్రీరంగనాథుని పట్ల, “ముకిల్వళ్లన్‌ అడియె అడైన్టు అరుళ్‌ శూడి ఉయ్‌న్ల” 
(మేఘవర్దుడైన శ్రీరంగనాథుని శ్రీచరణాలను శరణు పొంది, ఆ స్వామి 
అనుగ్రహాన్ని పొంది, ఉజ్జీవించిన) నమ్మాష్వార్ల విషయంలో వారి, వారికి తగిన 
పూర్ణమైన ప్రేమను కలవారై, భక్తులకు ప్రాప్య- ప్రాపకరూపులై ఉండేవారిని - 
స్తుతిస్తున్నాను - అని భావం. 
3. అవతారిక : “మమ్ములను ఆశ్రయించినవారికి ప్రాప్యం, ప్రాపకం- మేమే- 
అని అన్నారు కదా! అయితే, మమ్ములను ఆశ్రయించిన మీకా నియమం 
వర్తించదా ఏమి?” అని శ్రీరామానుజుల అభిప్రాయంగా తలచి, “నాకు ఆ 
రీతిలో కాదు; దేవరవారి శ్రీచరణాలే ప్రాప్యం, ప్రాపకం - అని ఆశ్రయించిన 
కూరేశులు మొదలైనవారి శ్రీచరణాలే ప్రాప్యం, ప్రాపకం - అని ఆశ్రయించిన 
వాడను కావాలి” - అని శ్రీరామానుజుల శ్రీచరణసన్నిధిలో ప్రార్థిస్తున్నారు. 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 11 


3. _ వాచాయతీంద్ర! మనసా వపుషా చ యుష్మత్‌ 
పాదారవిందయుగళం భజతాం గురూణామ్‌ । 
కూరాధినాధకురుకేశ ముఖాద్యపుంసాం 
పాదానుచింతనపర స్పతతం భవేయమ్‌ ॥ 


ఓ యతీంద్రా! మనస్సుతో, వాక్కుతో, శరీరంతో నీ పాదపద్మాల 
జంటను సేవించే మహనీయులైన కూరేశుల, తిరుక్కురుకైప్పిరాన్‌ పిళ్ళాన్‌ 
(కురుకేశులు) మొదలైన పూర్వాచార్యుల శ్రీపాదాలనుగూర్చి చింతించడంలో 
ఆసక్తిని కలవాడనునై నేను ఎల్లప్పుడు కావాలి. 

వ్యాఖ్యానమ్‌ (వాచా యతీంద్రేత్యాది) - “ప్రత్యక్షే గురన స్ఫుత్యాఃి 
(ఆచార్యులను ప్రత్యక్షంగా స్తుతించాలి) అనే విధంగా భగవానుని పొందడంలో 
ఉపకారకులైన ఆచార్యులను స్తుతించడానికి, స్మరించడానికి, నమస్కరించ 
డానికి కదా, ఈ జీవులకు వాక్కు, మనస్సు, శరీరం ముందుగా సృష్టింప 
బడ్డాయి. “విచిత్రా దేహసంపత్తిః” (దేహమనే సంపద విచిత్రమైనది ఈశ్వరునకు 
నివేదించడం కోసం సృష్టింపబడింది) అనే విధంగా సర్వేశ్వరుడు తనను 
ఆశ్రయించడం కోసం ఇచ్చిన కరణాలతో అన్యపరులై సంచరించే ఈ 
లోకంలో, భవత్సమాగశ్రయణాన్ని చేయడం మాత్రమేకాక, దానిని కూడా 
ప్రథమావధి- అని విడచి, “చరమావధి అయిన, ఆచార్యుల విషయంలో 
కరణ(త్రయాన్ని వినియోగించే రీతిలోని గొప్పతనాన్ని కల ఇటువంటి 
వారుకూడా ఉన్నారు కదా! - అని చాలా విద్దులై (ఆసక్తులై), వారి (రామానుజ 
భక్తుల) శ్రీచరణాలను ఆశ్రయిస్తున్నారు. 


(వాచా)- “వాయ్‌ అననై యల్లదు వావిత్తాదు” (జిహ్వ, భగవంతుని తప్ప 
ఇంకొకరిని మంగళాశాసనం చేయదు) అని ప్రథమపర్వనిష్టులు భగవద్విషయాన్ని 
తప్ప ఇంకొక విషయాన్ని స్తుతించని రీతిలో, వీరు కూడా ఆచార్యులనే 
స్వరూసానురూపమైన విషయాన్ని తప్ప ఇంకొక విషయాన్ని స్తుతించరు. 
ప్రథమపర్వనిష్టులకు దేవతాంతరం (అన్యదైవాలు) త్యాజ్యం. వీరికి 
భగవద్విషయం వ్యావృత్తం. (త్యాజ్యం) “నా వకారియమ్‌” (జిహ్వతో 
చేయరానిది) అని భగవన్మంగళం తప్ప మిగిలినది ఏదయినా జిహ్వతో 
చేయరానిది- అని అన్నారు కదా వీరు. 


12 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


(మనసా) - “మనః పూర్వో వాగుత్తరః” (మనస్సు ముందు, వాక్కు 
తరువాత) అనే నియమం వీరికి లేదు. అందువల్ల “వాచా” అని పల్కిన తరువాత 
“మనసా” అని అంటున్నారు. నీరు (కూరేశాదులు) నోరు తెరచి మాట్లాడితే 
ఆచార్యవిషయాన్ని గూర్చి తప్ప, ఇంకొక విషయాన్ని పలుకనట్టుగా, వీరి 
మనస్సుకు కూడా అది తప్ప ఇంకొకటి విషయం కాలేదు. తిరుక్కోట్టియూర్‌ 
నంబిని “మీ ధ్యానానికి ఏది విషయం?” (మీరు ధ్యానించడానికి ఏది విషయం?) 
అని ప్రశ్నించగా, ఆచార్యులైన యామునుల దివ్యమంగళవిగ్రహమే తమ 
ధ్యానానికి విషయమని పల్కిన సూక్తి స్మరణీయం. 


(వాచా మనసా వపుషా చ)- అని అంటూ కరణాలకు ప్రత్యేక ప్రత్యేకంగా 
కల్లిన ప్రావణ్యం చెప్పబడుతున్నది. 

(యుష్మత్సాదారవిందయుగళం భజతామ్‌) - వీరి (కూరేశాదుల) 
వేపకషాయం ఇది. (అంటే - శ్రీరామానుజుల శ్రీచరణాలే కూరేశాదులకు 
భోగ్యతమమైన వస్తువు) ఈ ఆత్మకు, స్వరూపానికి తగిన శేషి అయిన దేవరవారి, 
నిరతిశయభోగ్యమై, పరస్పర సాదృశ్యంలోని అందాన్ని కల శ్రీచరణాలను 
ప్రాప్యంగా, ప్రాపకంగా తలచి నిరంతరం సేవించే కూరేశాదుల - అని అర్థం. 
“నిత్యం యదీయచరణా శరణం మదీయమ్‌” (నిత్యం, ఆచార్యులైన నాథ 
మునుల రెండు చరణాలే నాకు శరణం.) అని ఆచార్యచరణాలే ప్రాప్యం, 
ప్రాపకం - అని పరమాచార్యులైన యామునులు పలికారు కదా! శ్రీచరణాలను 
వాక్కుతో, భజించడం అంటే - “ప్రణమామి” అనే రీతిలో నమస్కరించడం. 


(పాదానుచింతనపర స్స్పతతం భవేయమ్‌)- వారు (కూరేశాదులు) 
దేవరవారి శ్రీచరణాలను నిత్యం అనుసంధించినట్టుగా, ఈ అనుసంధానం 
అనేది కాదాచిత్కం (ఏదో ఒక సమయంలో మాత్రం) కాకుండా, నిత్యంగానే 
కొనసాగాలి- అని భావం. “అనుచింతనమ్‌- అనున్యూతం చింతనమ్‌” అనే 
అర్థాన్ని గ్రహిస్తే, శ్లోకంలోని సతతమనే శబ్దం సంగతం కాదు. కనుక “అను” 
అనేది హితమనే అర్ధాన్ని ఇచ్చేదై, “కృష్ణానుస్మరణమ్‌ పరమ్‌” అనేచోటవలె, 
పాదాలపట్ల శేషత్వానుసంధానాన్ని తెల్పుతున్నది. “ఉన్‌ తొణ్బర్‌కట్కు 
అన్సుట్‌టిరుక్కుమ్బడి ఎన్నై యాక్కి అజ్షాట్సడుత్తే” (నీ భక్తుల పట్ల ప్రేమను 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 13 


కల్లి ఉండేటట్లు నన్ను చేసి, వారికి దాసుడను అయేటట్లు చేశావు కదా !) అనే 
అర్థం ఇక్కడ చెప్పబడింది. వీరికి (శ్రీవరవరమునులకు) ఈ శ్రీరామానుజుల 
విషయంలో ఉండే భావబంధం (ప్రేను)లోని అతిశయం, వారు చివరలో 
ప్రార్థించినది మొదటలోనే ప్రార్థించేటట్లు చేసింది. 


అవతారిక : శ్రీరామానుజుల శ్రీచరణాలకు ఈ విధంగా అవినాభూతులై 
(పాదస్థానీయులై), ఆ శ్రీరామానుజులు తప్ప ఇంకొక విషయాన్ని తెలియని 
కూరేశులవంటివారి శ్రీచరణాలలో శేషత్వాన్ని అర్జించి, వారిపట్ల గల 
భక్ష్యతిశయంచేత వారు అభిమానించిన విషయమైన శ్రీరామానుజుల శ్రీచరణా 
లలో వాక్కు, మనస్సు, శరీరమనే మూడు కరణాలు ఆసక్తిని పొందేటట్లు 
అనుగ్రహించాలి- అని వారిని ఇందులో ప్రార్థిస్తున్నారు. 


4. నిత్యం యతీందు! తన దివ్యవపుస్ప్యృతౌ మే 

సక్తం మనో భవతు వాగ్గుణకీర్తనే-సౌ | 

కృత్యం చ దాస్యకరణం తు కరద్వయస్య 

వృత్త్యంతరే-స్తు నిముఖం కరణత్రయం చ ॥ 

యతీంద్రా! నా మనస్సు స్‌ దివ్యరూపాన్ని ధ్యానించడంలో నిత్యం ఆసక్తం 
కావాలి. నా వాక్కు మీ గుణాలను కీర్తించడంలో ఆసక్తం కావాలి. నా రెండు 
చేతులు మీ కైంకర్యాన్ని చేసేవిగా కావాలి. నా మూడు కరణాలు 
ఇతరవ్యాపారాలలో వైముఖ్యాన్ని పొందాలి. 

వ్యాఖ్యానమ్‌ : (నిత్యం యతీంద్రేత్యాది)- (మే మనః తవ దివ్యవపు 
స్ప్యృతౌ నిత్యం సక్తం భవతు)- అనాదికాలంగా ఇతర (లౌకిక) విషయాలలో 
ఆసక్తిని కలవాడనై సంచరించిన నా మనస్సు- దేవరవారి దివ్యమంగళ 
విగ్రహంలో సదా లగ్నమై, వేజొక విషయాన్ని స్మరించకుండా చక్కగా దానినే 
స్మరించేటట్లు కావాలి. “ఉనన్‌ మెయ్యిల్‌ పిజజ్లియ శీరన్ది వేణ్ణిలన్‌” (దేవరవారి 
దివ్యమంగళవి[గ్రహగుణాలను తప్ప వేజొక విషయాన్ని కోరను) అనేటట్టుగా 
మనస్సుకు శుభాశ్రయమైన అవలంబనం దేవరవారి దివ్యమంగళవి[గ్రహమే 
కావాలి- అని భావం. 


14 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


(వాగ్గుణకీర్తనే-సౌ) - ఇంతకు ముందు తగని విషయాలను పలరిస్తూ 
ఉండే నా వాక్కు, దేవరవారి కల్యాణగుణాలను వర్ణిస్తూ పల్కడంలో ఆసక్తం 
కావాలి- అని భావం. 


(కృత్యం చేత్యాది) -అన్యవిషయాలకోసం చాలా నీచమైన వృత్తిని చేసిన 
నా రెండు చేతులకు ఇపుడు కృత్యం- దేవరవారి శ్రీచరణాలలో నిత్యం 
వైంకర్యం చేయడంగా కావాలి. 


(వృత్త్యంతరే-స్తు విముఖ మిత్యాది) - దేవరవారి విషయంలో 
కరణత్రయం ఆభిముఖ్యాన్ని పొందినా, అన్యవిషయాలలో వైముఖ్యం లేకపోతే, 
ఈ ఆభిముఖ్యం స్థిరంగా నిలువదు - అని భావించి, బయట శరీరానికి 
పూసికొన్న మైపూతలవంటి హేయ (లౌకిక) విషయాలను భావించడం, 
సల్కడం, సేవించడమనే వ్యాపారాల నుండి నా కరణత్రయం విముఖం 
అయేటట్లు- అని అర్ధం. ఇందువల్ల “నైయుమ్‌ మనమ్‌ ఉన్‌ కుణజ్ఞలై యున్ని” 
(నీ గుణాలను భానించి నా మనస్సు ఆర్తిని పొందుతున్నది) ఇత్యాదిగా 
కరణత్రయం శ్రీరానమూనుజుల విషయంలో ప్రావణ్యాన్ని, అన్యవిషయాలపట్ల 
ఆసక్తి తీరడంతో పాటుగా ప్రార్థించారు. 


అవతారిక : “భగవంతుడే శేషి ఉపాయం, ఉపేయం- అని శాస్త్రాలు పల్కుతూ 
ఉండగా, మీరు మమ్ములను, మా భక్తులను శేషిభూతులుగా, ఉపాయంగా 
పల్కుతున్నారే ! ఆ విధంగా దేనినిబట్టి పల్కుతున్నారు?” అని శ్రీరామానుజుల 
అభిప్రాయంగా తలచి, “సకలశాస్తసారమైన తిరుమంత్రమే దీనికి మూలమైన 
ప్రమాణం, అందులో ప్రతిపాదించే అర్థానికి అనురూపమైన నిష్టను, దాని 
ఫలమైన, దేవరవారి శ్రీచరణాలలో అనుభవాన్ని (కైంకర్యాన్ని) అనుగ్ర 
హించాలి”- అని ఇందులో అపేక్షిస్తున్నారు. 


5. _ అష్టాక్షరాఖ్య మనురాజ పదత్రయార్థ - 
నిష్టాం మమాత్ర వితరాద్య యతీంద్ర! నాథ! । 
శిష్టాగ్రగణ్య జన సేవ్య భవత్ప్సదాబే 
హృష్టా-స్తు నిత్వమనుభూయ నువమాస్య బుద్దిః ॥ 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 15 


యతింద్రా! ఈ సంసారంలో ఈ కలికాలంలో అలమటించే నాకు, 
అష్టాక్షరి అనబడే మంత్రరాజంలోని ప్రణవం, నమస్సు, నారాయణాయ- 
అనబడే మూడు పదాల అర్ధంలో నిష్టను ప్రసాదించాలి. శిష్టాగ్రేసరులైన జనులచే 
సేవించదగిన నీ శ్రీచరణపద్మాలను సదా అనుభవించి, ఈ నా బుద్ది 
సంతోషపడినదిగా కావాలి. 


వ్యాఖ్యానమ్‌ : (అష్టాక్షరేత్యాది) - “ఓమిత్యేకాక్షరమ్‌, నమ ఇతి ద్వే అక్షరే 
నారాయణాయేతి పంచాక్షరాణి, ఇత్యష్టాక్షరం ఛందసా గాయత్రీ చేతి” (ఓమ్‌- 
అని ఒక అక్షరం, నమః - అని రెండక్షరాలు, నారాయణాయ- అని అయిదు 
అక్షరాలు - ఈ విధంగా ఎనిమిది అక్షరాలు, ఛందస్సు గాయత్రి)- అని 
తిరుమంత్రం ఎనిమిది అక్షరాలను కల్లినదై, మూడు పదాలను కల్లినదై ఉన్నది- 
అనే విషయం వేదసిద్దం కదా! ఇక్కడ మనుశబ్దం మంత్రనునే అర్థాన్ని ఇస్తుంది. 
మనురాజముంటే మంత్రరాజమని అర్ధం. తిరుమంత్రం రాజు కావడం అంటే- 
వేదాలు, బుషులు, వైదికులు ఏక కంఠంగా సకలఫలాలను ఇవ్వగల్గినందున, 
ఉపాయాంతరాలకు సహకారి అయినందున, తనకంటే అన్యమైన వ్యాపక- 
అవ్యాపక భగవన్మంత్రాలు అన్నిటికంటే గొప్పదై ఉండడం. 


ఈ తిరుమంత్రంలోని మూడు పదాలలోని అర్ధమేమంటే- ఆత్మయొక్క 
భగవదనన్యార్దశేషత్వం, భగవదనన్యశరణత్వం, భగవదనన్యభోగ్యత్వం- అనేవి. 
వాటికి ప్రతియోగి అయిన భగవంతుని శేషిత్వ- శరణత్వ- ప్రాప్యత్వాలు, 
అనన్యార్హశేషత్వ, అనన్యశరణత్వ, అనన్యభోగ్యత్యాది జీవుని ఆకారత్రయం 
ఆ భగవంతుని విషయంలోవలె, తదీయులైన భాగవతుల విషయంలో కూడా 
ఉన్నాయి. అందువల్లనే తిరుమంత్రాన్ని అభ్యసించిన తిరుమంగై అప్వార్లు. 
“నిన్‌ తిరువెట్టెమెత్తుమ్‌ కట్‌టు నాన్‌ ఉట్‌టదుమ్‌ ఉన్నడియార్‌క్కడిమై” (నేను 
అష్టాక్షరిని అభ్యసించి గ్రహించినది ఏమంటే - నీ దాసులకు దాసుడనై ఉండడం) 
అని అన్నారు. ఈవిధంగా సామాన్యంగా తదీయులకు అందటికి భగవత్సంబంధ 
మూలంగా శేషత్వాదులున్నందున, తదీయ (భాగవత) విషయంగా, నిర్షేతుకంగా 
మొదట తనను స్వీకరించి, ఈదశను పొందించిన స్వాచార్యులపట్ల కూడా 
శేషత్వాదులు (అనన్యార్హశేషత్వాదులు) అను సంధించడంలో అడ్డు లేదు. 


16 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


కనుక, తిరుమంత్రంలోని మూడు పదాలలో చెప్పబడే అర్థాలు చరను 
పర్వపర్యంతంగా ఉండే నిష్టను, ఈ నిష్టలో అపేక్షను కల దాసుడనైన నాకు, 
ఇందులో అభిరుచి కలవారు లభించని ఈ విభూతిలో ఇపుడే అను గ్రహించాలి. 
గొప్పగా దాహాన్ని పొంది, “మంచినీళ్ళు, మంచినీళ్ళు” అని అలమటించేవానికి 
ఇక్కడే ఇపుడే నీటిని ఇచ్చి, ఆ దాహాన్ని తీర్చాలికదా ! అని భానం. 


“మీరు మమ్ములను అపేక్షిస్తే మాత్రం, ఈవిధంగా ఈకోరిక నేను 
పూర్తి చేయవలసిన అక్కరఏమి?” - అని శ్రీరామానుజుల భావంగా తలచి 
దానికి సమాధానం తెలుపబడుతున్నది - 


(నాథ!) - అని అంటూ. మీరు నా అపేక్షితాన్ని తప్పక చేయాలనే దానికి 
కారణ మేమీ నాలో చెప్పదగినది) ఏదీ లేదు. ఈ ఆత్మకు స్వరూపానికి తగిన 
శేషి అయిన దేవరవారే “ఇది మన సొత్తు కదా!” అని ఈ స్వ - స్వామి 
సంబంధాన్ని హేతువుగా తలచి అనుగ్రహించాలని భావం. 

(శిష్టేత్యాది)- శిష్ణులంటే- జ్ఞానానుష్టానాలతో పూర్ణులై, ఏ లోటు లేని 
ప్రాప్యంలో అభిలాషను కలవారు. వారిలో అ(గ్రగణ్యులంటే- కూరేశుల 
వంటివారు. ఇటువంటివారిచే నిరంతరం అనుభనింపబడే, స్వరూపొనురూప ష్ని 
అయిన దేవరవారి పరమభోగ్యమైన శ్రీచరణాలను, ఈ ప్రాప్యం (శ్రీచరణాల 
కైంకర్యం) పొందకపోతే నిలువలేని ఈనా బుద్ది, కోరిన రీతిలో అనుభవించి 
ఆనందించేటట్టుగా - అని భావం. “ఉనదడిప్పోదిల్‌ ఒణ్‌శీరామ్‌ తెలితేనుణ్ణ 
మర్‌న్దిడ వేణ్జి నిన్‌ పాలదువే పోన్టదు ఎన్‌ నెల్ణెన్నుమ్‌ పొన్‌వణ్లు” (నా మనస్సు 
అనే బంగారు తుమ్మెద దేవరవారి శ్రీచరణాలలోని గొప్పవైన కల్యాణగుణాలనే 
స్వచ్చమైన తేనెను ఆస్వాదించి నిలువగోరి, మీవద్దకు చేరింది) అనే 
ఇరామానుశనూట్‌టన్లాది పాశురార్థం ఇక్కడ ప్రస్తానింపబడింది. 


అవతారిక : “ప్రాప్యం పొందాలనే రుచిని కలవారై, బాహ్యవిషయాలలో ఆశ 
తీరినవారైన కూరేశులనంటి వారుకదా, మమ్ములను అనుభవించేవారు. వారివలె 
మీకు ప్రాప్యరుచి, అన్యవిషయ వైరాగ్యం ఉన్నాయా?” అని అంటే, తమకు 
ఏమాత్రం ప్రాప్యరుచి లేని రీతిని, ఇతరవిషయాలపట్ల ఆసక్తి ఇంకా ఇంకా 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 17 


వృద్ది చెందే రీతిని విన్నపించి, ఈ రెండిటికి మూలమైన పాపాన్ని పోగొట్టి 
అనుగ్రహించాలని ఇందులో నరవరమునులు రామానుజులను అర్థిస్తున్నారు. 


6. అల్ఫా-పి మే న భవదీయ పదాబ్దభక్తిః 

శబ్దాదిభోగరుచి రన్వహ మేధతే హా! । 

మత్సాపమేన హి నిదాన మముష్య నాన్యత్‌ 

తద్వారయార్య! యతిరాజ! దయైకసింథో! ॥ 

దయాసింధూ! ఆర్యా! శ్రీరామానుజా! నీ శ్రీచరణాలపట్ల భక్తి కొంచెం 
కూడా నాకు లేదు. శబ్దాది లౌకికనిషయాలను అనుభవించడంలోని ఆసక్తిమా త్రం 
ఎక్కువగా వృద్ధి అవుతున్నది. అయ్యో! దీనికి నా పాపమే కారణం తప్ప ఇంకొకటి 
కాదు. అందువల్ల ఆ నా పాపాలను పోగొట్టండి. 

వ్యాఖ్యానమ్‌ : (అల్సాపి మే - ఇత్యాది) 

(భవదీయపదాబ్దభక్తిః అల్సాపి మే న) - దేవరవారి శ్రీచరణపద్మాలలో 
పూర్ణమైన భక్తి లేకపోవడమే కాదు; అత్యల్పభక్తికూడా ఇతరనిషయాలలో 
చాపల్యాన్ని కల నాకు లేదు. ఆనుకూల్యం కొంచెం కూడా లేకపోయినా, ప్రాతి 
కూల్యనివృత్తి (అడ్డుపెట్టకుండా ఉండడం) అనేది ఉంటే చాలుకదా అంటే, 
అది కూడా లేదు సుమా! - అని అంటున్నారు. 


(శబ్దాదీత్యాది) - దేవరవారి శ్రీచరణాలలో కైంకర్యం చేయడానికి విరోధి 
(అడ్డు)గా ఉండే లౌకిక విషయాలను అనుభవించాలనే శ్రద్ద దిన దిన 
ప్రవర్థ్ధమానమవుతున్నది. అయ్యో! 


ఇందువల్ల తిరుమంత్రంలోని తృతీయపదార్థమైన- అనన్యభోగ్యత్వంలోని 
నిష్ట విషయంలో విరోధి తమకు ఉన్నదని తెలుపబడింది. 
ఈ రెండిటికి మూలమేది? అంటే, 


(అముష్య నిదానం మత్సాపమేన హి) అని అంటున్నారు. ప్రాప్త విషయమైన 
దేవరవారి కైంకర్యం పట్ల ఆసక్తి లేకపోవడానికి, అ ప్రాస్తాలైన లౌకిక విషయాల 
పట్ల ప్రావణ్యంకల్లి ఉండడానికి కారణం ఏమంటే - పాపిష్టినాడవైన నాపాపమే 


18 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


కదా! ఈ ఏవకారం (అవధారణం) ద్వారా ఇంకొక కారణం ఏదీ లేదని 
నిర్దారింపబడుతున్నది. 


(నాన్యత్‌) - “ఈశ్వరుని నిరంకుశస్వాతంత్ర్యం దీనికి హేతువు కాదు. 
అతడు (భగవంతుడు) జీవుల ఉజ్జీవనంకోసం పాటుపడతాడు కదా! మీకర్మ 
దోషం వల్ల ఇది అంతా ఏర్పడితే, ఇక మేం చేయగల్లినదేమి?” అంటే, “అదేమి! 
మీరు చేయగల్లినదేమీ లేదా?” - 


(తద్వారయ) - దానిని దాసుని (నా) వద్దకు రాకుండా మీరు అడ్డుకోవాలి. 
నాకు అందుకు శక్తి ఉన్నదా? ఏమి? - అంటే, 


(ఆర్య!) ఆవిధంగా చేయడానికి తగిన ఉపాయాన్ని తెలియ గల్గిన జ్ఞానం 
మీకు ఉన్నదికదా! 


(యతిరాజ!) - తెలిసినట్టుగా చేయగల మీకు శక్తిలేదా? మీరు 
జితేంద్రియులైన సన్న్యాసులకు నాథులు కనుక, మీ అభిమానాన్ని 
నోచుకొన్నవారి పాపాన్ని పోగొట్టడానికి తగిన శక్తిలో మీకు ఏ కొణత లేదు. 


(దయైకసింధో!) - ఆజ్ఞానశక్తులను రక్షణకు ఉసయోగపడేటట్టుగా 
నిర్వహించే మీ కృపకు ఏమైనా లోటున్నదా? “అస్య దయెకసింధోఃి అని 
విశేషజ్ఞాలైన కూరేశులు తలమునకలు వేసే రీతిలోనిది కదా, మీ కృపాప్రాచుర్యం 
ఉన్నది! ఇక్కడ “ఏకి శబ్దం ద్వారా గుణాంతరాలు వెదకి (తడవిచూచి) 
పట్టుకోవలసిన రీతిలో దయాగుణపౌష్కల్యం ఉన్నదని హార్దభావం. 


అవతారిక : ఈ విధంగా భగవద్రామానుజుల శ్రీచరణాలలో ఆభాసమైన 
ప్రేమకు, (లేని ప్రేమ ఉన్నట్టు నటించడానికి), ఇతర లౌకిక విషయాలపట్ల 
ప్రానవణ్యం ఉండడానికి హేతువైన పాపాన్ని పోగొట్టి, అను గహించాలని 
ప్రార్థించిన శ్రీవరవరమునులు, మళ్ళీ తిరుమంత్రంలోని మూడు పదాల 
అర్జాలలోని నిష్టకు విరోధులై, అనాదికాలంగా పట్టుకొని బాధించే అకృత్య 
కరణాలు, (చేయరాని పనులను చేయడం) భగవదపచారాదులు, ఇపుడు 
చేస్తున్న గురువు విషయంలో, మంత్రం విషయంలో, ఆ మంత్రం ప్రతిపాదించే 
దేవత విషయంలో చేసే పరిభనం (అవమానం) మొదలైన వానిని మాటిమాటికి 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 19 


తలచి, “ఈ విధంగా దోషభూయిష్టుడనైన నేను దేవరవారి సమక్షంలో 
ఏసంశయం లేకుండా నిలచి, దీనిని విన్నపించానే!”- అని భీతులై, తమ 
మూర్ధతను తలచి దానిని గూర్చి ఇక నాల్లు శ్లోకాలతో పల్కుతున్నారు. 


7, _వృత్త్యా పశు ర్నరవపు స్వహ మీదృశో-పి 

శ్రుత్యాదిసిద్ద నిఖిలాత్మ గుణాశయో-యమ్‌ । 

ఇత్యాదరేణ కృతినో-పి మిథః ప్రవక్తుమ్‌ 

అద్యాసి వంచనపరో-త్ర యతీంద్ర! వర్తే ॥ 

యతీంద్రా! వంచనపరుడనైన నేను మానవరూసాన్ని కలవాడను అయినా 
వ్యాపారంలో (క్రియలో)మాత్రం పశుప్రాయుడను. ఇటువంటివాడను అయినా, 
“వేదం మొదలైనవాటిలో ప్రతిపాదింపబడ్డ అన్ని ఆత్మగుణాలకు 
ఆశ్రయమైనవాడు ఇతడు” అని ఆదరంగా విద్వాంసులు పరస్పరం గొప్పగా 
చెప్పుకోవాలని ఇక్కడ శ్రీరంగంలో ఉంటున్నాను. 


వ్యాఖ్యానమ్‌ : (వృత్తా పశు రిత్యాది) - శాస్రాభ్యాసాదులకు యోగ్యమైన 
నూనవజన్మలో పుట్టినందున, ఆ మానవజన్మకు విరుద్ధమైన అకృత్యాదులలో 
అడ్డు లేకుండా వర్తించినందున, నరసామ్యం (జన్మవల్ల) పశుసామ్యం (ప్రవృత్తి 
వల్ల) రెండు తమకు ఉన్నదని పల్కుతున్నారు. 


(వృత్యా పశుః) - నా వృత్తిని చూస్తే, అది జన్య-జనక విభాగం లేకుండా 
వర్తించే పశువృత్తితో అది సాటి వస్తుంది. 


(నరవపుః) - నేనెత్తిన రూపాన్ని చూస్తే, శాస్తవశ్యమైన మానవశరీరమై 
కన్పిస్తుంది. ఇక్కడ “తు” అనే పదం ద్వారా- మనుష్యరూపాన్ని పొంది, వర్తించే 
లోకంలో మిగిలిన అందణి మానవులకంటే తమకు గల వ్యత్యాసం 
సూచింపబడింది. 


(ఈదృశో-పి) - పూర్వం పల్కిన రీతిని కలవాడనై ఉన్నా, తను 
దోషవిసృతిని మాటలతో చెప్పలేనందువల్ల, “ఈదృశః” (ఇటువంటి వాడను) 
అని అంటున్నారు. నాదోషం ఇటువంటిది అయిన పిదప, నేను ఇటువంటి 
మహనీయుల దరి చేరడం తగదు- అని విరమించవలసి ఉండగా, ఆ విధంగా 


20 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


చేయకుండా పోవడమే కాక, “ఇతనివలె ఆత్మగుణాలతో నిండినవారు లేరు, 
అందువల్ల, ఈ శ్రీరామానుజుల దరి చేరి వీరికి కైంకర్యం చేయడానికి 
ఇతనికంటే యోగ్యులు లేరు” అని జ్ఞానాధికులందలు తాము ఏకకంఠంగా, 
ప్రీతి పరీవాహరూపంగా పొగడే విధంగా కదా, ఇపుడు దాసుడనైన నేను 
వంచనపరుడనై వర్తిస్తున్నాను. 


(యతీంద్ర!) - రోగాన్ని పోగొట్టే వైద్యుని ఆశ్రయించినా, వ్యాధికి చిక్కి 
బాధపడే రోగివలె, ఆశ్రిత దోషాలను పోగొట్టడానికి శక్తిని కల మిమ్ములను 
ఆశ్రయించిన నేను, ఈ దోషసాగరంలో పడి మునిగి పోవడం తగునా? స్వామీ!- 
అని అంటున్నారు. 


8. _దుఃఖావహో-హ మనిశం తవ దుష్టచేష్ట - 
శబ్బాదిభోగనిరత శృరణాగతాఖ్యః | 
త్వత్సాదభక్త ఇవ శిష్ణజనాఘమధ్యే 
మిథ్యా చరామి యతిరాజ! తతో-స్మి మూర్జః ॥ 


యతిరాజా! శరణాగతుడననే పేరును కలవాడనై, శబ్దాదిలౌకికభోగాలలో 
ఆసక్తిని కలవాడనై, మీకు దుఃఖాన్ని కలుగజేసే నేను మీ శ్రీచరణపద్మాలలో 
భక్తిని కలవానివలె నటిస్తూ శిష్టజనుల మధ్యలో మిథ్యగా ప్రవర్తిస్తున్నాను. 
అందువల్ల నేను మూర్చుణ్ణి. 


వ్యాఖ్యానమ్‌ : (దుఃఖావహో-హ మిత్యాది) 


(అహం తవ అనిశం దుఃఖావహో భవామి) - దేవరవారి శ్రీచరణాలలో 
శేషత్వమే నిరూపక లక్షణంగా కల్లి ఉండడమనే స్వరూపాన్ని కల నేను, ఈ 
ఆత్మకు స్వరూపానురూప శేషి అయిన దేవరవారికి అవిచ్చిన్నంగా హర్షాన్ని 
కలుగజేసేవాడనై ఉండవలసి ఉండగా, అది చేయకపోవడమే కాకుండా, దానికి 
విరుద్దంగా దుఃఖాన్ని కల్గించేవాడనై ఉన్నాను. ఇది నా తిరునుంత్రంలోని 
ప్రథమపదార్థంలోని నిష్ట ఉండే తీరు (అనన్యార్హశేషత్వం ఉండే తీరు.) 

(దుష్టచేష్టః)- దయాగుణపూర్ణులు కూడా ఏతాము వేసి పైకి తోడడానికి 
(రక్షించడానికి) శ్రమ పడే రీతిలో దుష్టప్రవృత్తినే చేసినవాడను. 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 21 


(శబ్దాదిబోగనిరత:) - దేవరవారి శ్రీచరణాలలో కైంకర్యం 
చేయడంకోసమే నేను పెట్టిపుట్టినా, దానికి విరుద్దంగా శబ్బ్దాదిలౌకిక 
విషయానుభవంలో, సర్వశక్తి అయిన భగవంతునిచే కూడా విడిపించడానికి 
సాధ్యం కాని రీతిలో చాలా ప్రావణ్యాన్ని పొందినవాడను. 


(శరణాగతాఖ్యః)- శరణాగతుడననే పేరు మాత్రమే నాకు ఉన్నది. అయితే 
అందులో కూడా నిష్ట లేదు - అని భావం. దీనివల్ల తమ మధ్యమ పదార్ధనిష్టాహాని 
తెలుపబడింది. “శబ్బాదిభోగనిరతః” అని అన్నందున తృతీయ పదార్హ నిష్ట 
(అనన్యభోగ్యత్వం) లేదని తెలుపబడింది. “ఇతర విషయాలలో ప్రావణ్యాన్ని 
కల్లినవాడై, దుష్టచేష్టుడు అయినందున ఇతనిని పరిగ్రహించ బోవడం లేదు. 
శరణాగతుడనే పేరు కలవాడైనందున విడువడం నీలు కాదు. ఈ విధంగా 
గెంటివేయడానికి, గ్రహించడానికి వీలుకాకుండా ఉండే ఇతనిని నేనేం 
చేయను?”- అని శ్రీరామానుజులు మనస్సులో గాయపడినందున వారికి 
నిత్యదుఃఖావహుడని భావం. 


(త్వత్సాదభక్త ఇవ శిష్టజనౌఘమధ్య - ఇత్యాది) - “నా స్థితి ఇటువంటిది 
అయినపుడు, నాకు, శ్రీరామానుజులనే ఈ విషయానికి ఏవిధంగా పొసగు 
తుంది? - అని జంకి వెనుకంజ వేయవలసి ఉండగా, ఆ విధంగా చేయకుండా, 
దేవరవారి శ్రీచరణాలలో యథార్థమైన ప్రేమను కలవారైన మహనీయుల 
సమూహంలో నేను కూడా ఒకడనై ప్రవేశించి, ప్రేమలేశం అయినా లేకుండా 
ఉండగా, దేవరవారి శ్రీచరణాలలో ప్రేమ నిండుగా ఉండేవారివలె కృత్రిమంగా 
సంచరిస్తున్నాను. 

(తతో-స్మి మూర్ధః) - స్నేహం లేనివాడనై ఉన్నా, స్నేహం కలవానివలె 
అనుభవ కైంకర్యాలను ఆశపడుతూ, ప్రార్థిస్తూ, కృత్రిమంగా వర్తిస్తున్నాను- 
అందువల్ల మూర్భుడను- అని పల్కుతున్నారు. 


9. నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం 
తద్దేవతామపి న కించిదహో! బిభేమి। 
ఇత్హం శలో-ప్యశఠవదృవదీయసంఘే 
ధృష్ట శ్చరామి యతిరాజ! తతో-స్మి మూర్ధః ॥ 


22 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


ఓ యతిరాజా! నేను ఆచార్యుని, మంత్రాన్ని, ఆ మం్రాధిదేవతను 
ఎల్లప్పుడు అవమానిస్తున్నాను. అందుకు కొంచెంకూడా భయపడడంలేదు. ఎంత 
ఆశ్చర్యం! ఈ విధంగా గూఢంగా అకార్యాన్ని చేసే శరుడను అయినా, ఆ 
విధంగా శరుడు కానివానినలె నీ భక్తుల సంఘంలో సంతోషించేవాడనై 
ప్రవర్తిస్తున్నాను. అందువల్ల నేను మూర్చుణ్ణి. 
వ్యాఖ్యానమ్‌ : (నిత్యం త్వహమిత్యాది) 

(నిత్యం త్వహం పరిభవామి గురుమ్‌) - ఏ హేతువు లేకపోయినా 
అంగీకరించి, తమ ఉపదేశంతో తత్పజ్ఞానాన్ని కల్గించి, స్వరూపయాథాత్యాాన్ని 
ప్రకాశింపజేసే తిరుమంత్రాన్ని అర్థంతో పాటుగా అనుగ్రహించి, స్వరూప 
విరుద్దాలు ప్రవేశించని రీతిలో రాత్రి పగలు జాగ్రత్తగా రక్షిస్తూ ఉండే ఆచార్యులు 
పల్కిన రీతిలో అనుష్టించనందున, ఆ ఆచార్యులు ఉపదేశించిన మంత్రాన్ని, 
దాని అర్థాన్ని అధికారులు కానివారికి ఉపదేశించినందున, సర్వకాలం ప్రతిదినం 
పరాభవిస్తున్నాను. అంతమాత్రమే కాక, 


(మంత్రం చ పరిభవామి) అనుసంధించేవారికి రక్షకమైన మంత్రమనే 
పదంతో వ్యవహరింపబడేదై, సకలవేదాంతసారమైన అష్టాక్షరిని, ఆచార్యులు 
దానికి తెల్పిన యథార్దాన్ని మజణచినందున, అ యథార్దాన్ని దానికి అర్థంగా 
తలచినందున, దాని గొప్పతనం సంకోచించేటట్టుగా పరాభవం చేస్తున్నాను. 
అంతేకాక, 


(తద్దేవతామపి నిత్యం పరిభవామి) - ఆ మంత్రానికి శేషిత్వ- శరణత్వ- 
ప్రాప్యత్వరూపంతో ప్రతిపాదింపదగిన (తెలియదగిన) భగవంతుని, ఆ స్వామిని 
ఆశ్రయించడానికోసం సృష్టింపబడిన మూడు కరణాలను ఆ స్వామిపట్ల 
ప్రావణ్యం పొందేటట్టు చేయనందున, అంతకంటే వేజయిన విషయాలలో 
మిక్కిలి ఆసక్తిని కల్లి ఉండేటట్టు వర్తించినందున, మంటత్రదేవత అయిన 
భగనంతుని పరాభవిస్తున్నాను. 

(న కించిదవో! బిభేమి) - ఎల్లప్పుడు ఉద్దేశ్యంగా అనుసంధించి గౌరవించ 
దగిన గురు - మంత్ర - దైవాలను అనవరతం అవమానించి, జీవన యాత్రగా 
సంచరిస్తూ ఉన్నా, ఇందులో ఏ కొంచెం కూడా భయం లేకుండా ఉన్నాను. 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 23 


(ఇత్చం శలో-పి) - పైపైన కాకుండా, లోలోపల పరిశీలించి చూస్తే, నేను 
శఠరుడనైనా, 


(అశఠవద్భవదీయసంఘే హృష్ట శ్చరామి) - ఆచార్యవిషయంలోను, 
ఆ ఆచార్యులు కృపజేసిన మంత్రం విషయంలోను, ఆ మంత్రం చేత 
తెలియదగిన భగవద్విషయంలోను విధింపబడిన రీతిని దాటకుండా తగిన 
జ్ఞానంతో విశ్వాసంతో వర్తించేవారై, దేవరవారి శ్రీచరణాలలో సంబంధాన్ని 
పురస్కరించు కొని నిరూపించబడేవారైన మహాత్ముల నడుమ “గురువు పట్ట, 
మం(త్రంపట్ట, తత్రతిపాద్యదేవతల పట్ల ఇతనివలె గొప్ప ప్రేమను 
కలవారింకొకరు లేరు” అని తోచేటట్టు అంతు లేని హర్షం కలవాడనై, ఆ 
ఆనందం వ్యక్తమయేటట్టు అటు ఇటు సంచరిస్తున్నాను. 


(తతః... మూర్చో-స్మి) - ఈ విధంగా గురుమంత్రాదులను పరాభవించి, 
ఆ పని చేయడంలో ఏ భయం లేకుండా మహాత్ముల మధ్యలో ప్రవేశించి, 
“నేనుకూడా వారిలో ఒకడను” అని చూచేవారికి తోచేటట్టుగా మోసగించి, 
వర్తిస్తున్నాను - అనే దీనివల్ల నాకంటే మూర్చులు ఇంకొకరు లేరు. 


10. హా! హంత! హంత! మనసా క్రియయా చ వాచా 
యో-హం చరామి సతతం త్రివిధాపచారాన్‌ । 
సో-హం తవాప్రియకరః ప్రియకృద్వదేవ 
కాలం నయామి యతిరాజ! తతో-స్మి మూర్ధః ॥ 


యతిరాజా! నేను మనస్సుతో, క్రియలతో, వాక్కుతో మూడు విధాలైన 
అపచారా లను (భగవదపచార- భాగవతాపచార - అసహ్యాపచారాలను) 
ఎల్లప్పుడు చేస్తున్నాను. ఇటువంటి నేను నీకు అప్రియాన్ని కల్లిస్తూ, ప్రియాన్ని 
కల్గించేవానివలె కాలాన్ని గడుపుతున్నాను. ఆహా! ఈ కారణంవల్ల నేను 
మూర్షుణ్ణి. 

వ్యాఖ్యానమ్‌ 2 (హా! హంత! హంతేత్యాది) - భగవద్భాగనతాచార్యులను 
అనుసరించడంకోసం (సేవించడంకోసం) సృష్టింపబడిన మనోవాక్కాయాలనే 
త్రికరణాలతో ఆ ముగ్గురిని (భగవంతుని, భాగవతులను, ఆచార్యులను) 
అవమానించి, ఆ విధంగా చేయడంలో ఏ భయం లేకుండా మహాత్ముల 


24 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


మధ్యలో అనువర్తించడమే కాక, నిత్యం అపచారాలనే చేస్తూ ఉండే తీవ్రమైన 
తమ అలవాటును చూచి “హా! హంత! హంత!” అని వరవరమునులు పల్కు 
తున్నారు. 


(మనసా) - భగవద్వైభవం మొదలైనవానిని అనుసంధించడంకోసం ఉండే 
మన మనస్సు పడే పాట్లు, అయ్యో! 


(క్రియయా) - ఉద్దేశ్యాలను (తాము కొలిచే శ్రీరామానుజులను) 
ఉద్దేశించి అంజలి, ప్రణామం మొదలైన కైంకర్యాలను చేయడంకోసం, వారి 
సద్గుణాలను పొగడడంకోసం సృష్టింపబడిన శరీరం, వాక్కు అపచారాలను 
చేసి అనర్జాన్ని పొందడానికి ఉపయోగపడుతున్నదే! 


(సతతమ్‌) - స్వరూపానికి తగిన కైంకర్యంలో అన్వయించినవానికి కాల 
నిశేషంలో ఆ కైంకర్యాన్ని విచ్చేదం వస్తే, అది సహించలేనిదిగా ఉండేటట్టు, 
ఆ అపచారం చేయడంలోని ఒక్కొక్క, సమయంలో అంతరాయం కల్లితే, ఆ 
అంతరాయం సహించలేనిదిగా ఉంటుంది. “చరామి” అనే వర్తమాన క్రియాపద 
ప్రయోగంద్వారా అన్ని అవస్థలలోను అపచారం అనువర్తిస్తున్నదని తెలుపబడింది. 


(త్రివిధాపచారాన్‌) - త్రికరణాలలో ఒక్కొక్క విషయంలోని అపచారమే 
చాలా క్రూరమై ఉండగా, మూడు విధాలైన అపచారాలలోను అన్వయించాను. 
అదికూడా, ఏవో కొన్ని అపచారాలను చేయడం మాత్రం కాకుండా, 
నానావిధాలైన అపచారాలలో అన్వయించిన రీతిని తెలుపగోరి బహువచనం 
(“అపచారాన్‌”- అనే బహువచనం) ప్రయోగింపబడింది. “అహం సర్వం 
కరిష్యామి” (నేను అన్ని విధాలైన కైంకర్యాన్ని చేస్తాను) అనేదానికి ఇది పూర్తి 
విరుద్దం. 

(సో-హమ్‌) - అపచారం చేసిన చేయి ఇంకా తడి ఆరిపోని పాపిష్టి 
వాడనైన నేను. 

(తవ అప్రియకరఖ - “స్వరూపానికి తగిన కైంకర్యంలో అన్వయించి 
ఉజ్జీవించాలి” అని నాకోసం కృష్టిచేస్తూ ఉండే దేవరవారికి, ఆ కృషిని పాడుచేసి, 
అనిష్టాన్ని చేస్తూ ఉండేవాడను. 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 25 


(ప్రియకృద్వత్‌)- వాస్తవమైన స్థితి ఈవిధంగా ఉండగా, “భగవద్భాగవతా 
చార్య విషయాలలో ఇతడు ఇంతటి (ప్రేనును కలవారు కైంకర్యంలో రుచి 
కలవారు ఇంకొకరు లేరు. అందువల్ల ఇతడే మనకు ప్రియాన్ని చేసేవాడు” 
అని దేనరవారు తలచేటట్లుగా వర్తిస్తున్నాను. 


(ఏవం కాలం నయామి)- ఈ విధంగా కృత్రిమమైన వర్తనంతో కాలం 
గడుపుతున్నాను. 

(యతిరాజ! తతో-స్మి మూర్ధః) - రక్షణ సామర్ధ్యాన్ని కల దేవరవారు 
దగ్గర ఉండగా, ఈ వస్తువు (నేను) అపచారంలో చేయిపెట్టినందున నాకంటే 
మూర్చులు ఇంకొకరు లేరు - అని భావం. 


అవతారిక : ఈ రీతిలో అకృత్యకరణం (చేయకూడని కార్యాలను చేయడం), 
కృత్యాకరణం (భగవంతుని పట్ల అపచారం చేయడం మొదలైనవానిని) 
చేస్తున్నప్పటికీ, వాటిలో ఏమాత్రం సంబంధం లేనివానివలె వర్తిస్తున్నందున, 
నాకంటే తక్కునవాడు ఇంకొకడు లేడు- అని విషణ్టులైన శ్రీవరవరమునులను 
చూచి, శ్రీరామానుజులు “పశ్చాత్తాపాదులు కల్గితే, అవి (అకృత్యకరణాదులు) 
తనుకు తామే తొలగిపోతాయి సుమా” అని అనగా, “నాకు పశ్చాత్తాపం 
లేశంకూడా లేనందున ఇపుడు కూడా అకృత్యకరణమే నాకు నిత్యానుష్థానమై 
కొనసాగుతున్నది” - అని ఇందులో విన్నపిస్తున్నాయి. 


11. పాపే కృతే యది భవంతి భయానుతాప - 

లజ్ఞాః పునః కరణ మస్య కథం ఘటేత । 

మోహేన మే న భవతీహ భయాదిలేశః 

తస్మాత్సునః పునరఘం యతిరాజ! కుర్వే॥ 

యతిరాజా! ఏదయినా సాపం చేసినపుడు భయం, పశ్చాత్తాపం, లజ్జ - 
అనే మూడు కల్లితే, మళ్లీ ఆ పాపాన్ని తిరిగి చేయడం జరుగదు. కాని, నేను 
పాపాలను చేసినా, భయం మొదలైన మూడు కొంచెంకూడా నాకు కల్లవు. 
అందువల్ల పాపాలను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. 

వ్యాఖ్య : (పాపే కృత ఇత్యాది) భయం- అంటే- భవిష్యత్తులో రాబోయే 
అనర్ధవిశేషాలను సూచించే చిహ్నాలను చూచినపుడు కలిగేది దుఃఖమే కదా! 


26 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


“ఇపుడు ఈ పనిని చేస్తే తరువాత మనకు అనర్ధం వస్తుంది” అని జంకే 
వానికి అటునంటి భయం కల్గుతుంది. “నేను అకృత్యాన్ని చేయడంలో 
సంబంధాన్ని కలవాడను కాబోను” అనే నిశ్చయం కల్లినా, దుర్వాసన వల్ల 
(గతంలోని బలమైన చెడ్డ అలవాటువల్ల) మనస్సు కలత చెంది (పాడయిపోయి), 
అనుకోకుండా అకృత్యం చేయడానికి ప్రయత్నించేవానికి పశ్చాత్తాపం 
కల్గుతుంది. కావాలని బుద్దిపూర్వకంగా ప్రయత్నం చేసినా, పెద్దవారు 
అసహ్యించుకుంటారని భయపడేవానికి సిగ్గు కల్గుతుంది. వీటిలో ఏదయినా 
కల్లి ఉంటే, తిరిగి తిరిగి పాపాన్ని చేయడం ఏవిధంగా జరుగుతుంది? 


(మోహేన మే న భనతీహ భయాదిలేశః)- తరువాత రాబోయే ప్రమాదాన్ని 
కాని, ఇపుడు ఏర్పడే శిష్టగర్హణం (పెద్దవారు నిందించడం)కాని- వీనిలో దేనినీ 
గమనించ లేని అజ్ఞానంతో బుద్ధిపూర్వకంగా అకృత్యాదులలో పూర్తిగా లగ్నమై 
ఉండే నాకు కొంచెం కూడా భయం, లజ్జ మొదలైనవి లేవు. 


(తస్మాదిత్యాది)- అందువల్ల, మళ్ళీ మళ్ళీ పాపాన్నే చేస్తున్నాను. 


అవతారిక : “భగవంతుడు అన్ని వస్తువులలో అంతర్యామిగా సమస్త ప్రవృత్తులను 
చూస్తూ వేంచేసి ఉండే రీతిని తలిస్తే పాసాలను చేయడానికి అనకాశం 
లేదుసుమా!” అనగా, “దానిని కూడా అనుసంధించడానికి అవకాశం లేని రీతిలో 
కామంతో పరనశమైన మనస్సును కలవాడనై, ఉన్నాను”- అని పల్కుతున్నారు. 


12. అంతర్భహి స్పకలవస్తుషు సంతమీశమ్‌ 
అన్హః పురః స్థితమివాహ మనీక్షమాణః | 
కందర్శవశ్యహృదయః సతతం భవామి 
హంత! త్వదగ్ర గమనస్య యతీంద్ర! నార్హః ॥ 


యతింద్రా! నేను అన్ని పదార్థాల లోపల బయట వ్యాపించి ఉండే 
భగవానుని, ఎదుట ఉండే వస్తువులను కానలేని గుడ్డివానిలె చూడనివాడనై, 
మన్మథునకు వశమైన హృదయం కలవాడనై సదా ఉన్నాను. అందువల్ల మీ 
ఎదుటకు రావడానికి కూడా తగను. 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 27 


వ్యాఖ్యానమ్‌ : (అంతర్భహి రిత్యాది)- తన, పర- అనే తేడా లేకుండా 
అన్ని వస్తువుల లోపల, బయట తేడా లేక వ్యాపించి ఉండి, తాను వ్యాపించిన 
వ్యాప్యవస్తువులను స్వాధీనంలో పెట్టుకొని నియమిస్తూ ఉండేవానిని - అని 
దీని అర్థం. లోపల భగవంతుడు ఉండే రీతిని తెలిస్తే నా ఆలోచనను గమనించి 
ఆశ్రయమైన మనస్సులో ఉండేవాడు - ఏమని అనుకుంటాడు? అని జంకి, 
మనస్సులో పాపచింతన చేయడం జరుగదు. బయట ఉండే రీతిని తలిస్తే, 
“లోపలే కదా ఉన్నాడు, బయట లేడు” అని బాహ్యకరణాలతో పాపాన్ని 
చేయడానికి నీలు లేదు. లోపల బయట ఉండేవాడైనా, చేసిన పాపాలకు తగిన 
దండనను ఇచ్చి నియమించడానికి శక్తి లేనివాడైతే పాపం చేయవచ్చు. ఆ 
విధంగా కాకుండా, అపరాధానికి అనుగుణంగా దండించడానికి తగిన 
నిరంకుశస్వతంతుడై ఉన్నపుడు ఇక ఏవిధంగా పాపం చేయడానికి 
వీలుంటుంది? 


(అంధః పురః స్థిత మివాహ మవీక్షణమాణః) - పుట్టుగుడ్డివాడు తన 
ముందున్నవానిని చూడలేనట్టుగా, తత్వజ్ఞాన శూన్యుడనైన నేను, అంతటా 
సన్నిహితుడై, సర్వనియంతయై ఉండే భగవంతుని చూడలేకున్నాను. 


“మీరు, ఆచార్యులవల్ల ఉపదేశం పొందినవారై ఉండగా, చూడలేక 
పోవడానికి ఏమి కారణం?” అంటే, దానికి బదులు పల్కుతున్నారు. 


(కందర్సవశ్యేత్యాది)- అతనిని చూడడానికి సాధనమైన మనస్సు 
కామపరవశత చేత కలత చెందిన తరువాత ఇక చూచే అవకాశం ఉన్నదా? 
లౌకికవిషయాలలో ప్రావణ్యాన్ని పొందిన మనస్సులో ఆచార్యోపదేశాదులవల్ల 
కల్గిన జ్ఞానం స్థిరంగా ఉండడం అరుదుకదా! 


(సతతమ్‌) - మనస్సుకు ఈ కామపారవశ్యం తాత్కాలికం అయితే, 
మిగిలిన సమయాలలో అయినా ఇంద్రియాలను నియంత్రించగలవారిలో 
గొప్పవారై దేవరవారు ఉండడం దాసుడు ఉజ్జీవించడానికి ఉపయోగిస్తుంది- 
అని తలచాను. కాని అది విపరీతమైనదే! - అని పల్కుతున్నారు. 


(ఈశ మనీక్షమాణః త్వదగ్రమనస్య నార్హః) - భగవానుడు పొందదగిన 
వాడనే జ్ఞానం కదా, ఆచార్యుని ఆశ్రయించడానికి మూలం. ఆ జ్ఞానం లేనందున 


28 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


దాసుడనైన నేను దేవరవారి సమక్షానికి రావడానికి యోగ్యుడను కాను- అని 
అంటున్నారు. 

(కందర్పవశ్యహృదయః త్వదగ్రగమనస్య నార్హః) - కామపరశుడనైన నేను 
జితేంద్రియాలలో గొప్పవారైన దేవరవారి ముందు రావడానికి యోగ్యత 
ఉన్నదా? - అని అంటున్నారు. 

(ఈశ మవీక్షమాణః కందర్పవశ్యహృదయః త్వద(గగమనస్య నార్హః) 
(దాసుడనైన) నన్ను చూచినా, మిమ్ములను చూచినా, నేను దేవరవారి ముందుకు 
రావడానికి యోగ్యత లేదు- అని పల్కుతున్నారు. దాసుడనైన నేను “మాతవనే 
కణ్టుణ నిజ్కీలుమ్‌ కాణకిల్లా” (మాధవుడే కంటికి ఎదురుగా నిలిచినా చూడలేని) 
వాడనై, “పొరుళుమ్‌ పుదల్‌నరుమ్‌ పూమియుమ్‌ పూమ్‌ కుఎలారు మెన్టే మరుళ్‌ 
కొణ్జవన్‌” (ధనం, సంతానం, భూమి, పూలు ముడుచు కొన్న కేశాలను కల 
కాంతలు- అని అజ్ఞానాన్ని పొందినవాడను) - దేవరవారు అయితే “అరజ్ఞన్‌ 
మలరడి క్కాళుట్‌టవరే తమక్కుట్‌టవరాయ్‌ క్కొళ్ళుముత్త నున్‌” 
(శ్రీరంగనాథుని పాదపద్మాలకు దాసులైనవారే తమకు కావలసినవారని తలచే 
ఉత్తములు.) 


(హంత! నార్హః) - యోగ్యత కూడా నశించిపోయింది సుమా! - అని 
అంటున్నారు. 


(ఈశ నువీక్షమాణః త్వదగ్రగమనస్య నార్హః) మును ముందుగా సామాన్య 
మైనదానిని చూడనివాడను నిశేషమైనదానిని పొాందడమనే (దరిచేరడమనే) 
విషయం ఉన్నదా? - అని పల్కుతున్నారు. 


అవతారిక : “ఈ విధంగా పాపాలను ఆర్జించే భూమియె, ఆ పాపాలకు ఫలమైన 
దుఃఖానుభవానికి స్థానమైన ఈ శరీరంలో నిలచి ఉండడాన్ని పోగొట్టు కోరా? 
మీరు” అని శ్రీరామానుజుల అభిప్రాయంగా తలచి, “నా పాపాతి శయంచేత 
శరీరాన్ని పోగొట్టుకోవాలనే అపేక్ష నాకు కలుగలేదు. అటువంటి నా పాపాలను 
దేవరవారే శీఘ్రంగా పోగొట్టాలి”- అని పల్కుతున్నారు. 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 29 


13. తాపత్రయీ జనితదుఃఖనిపాతినో-పి 

దేహస్థితౌ మను రుచిస్తు న తన్నివృత్తౌ | 

ఏతస్య కారణమహో! మమ పాపమేవ 

నాథ! త్వమేవ హర తద్యతిరాజ ! శీఘ్రమ్‌॥ 

నాథా! యతిరాజా! నాకు దేహస్టితి (రక్షణ)లోనే ఆసక్తి కల్లుతున్నది 
తప్ప, ఆధ్యాత్మిక - అధిభౌతిక - ఆధిదైవికాలనే మూడు తాపాలవల్ల కలిగే 
దుఃఖాలలో పడి ఉన్న ఆ దేహాన్ని పొగొట్టుకోవడంలో ఆసక్తి లేదు. దీనికి నా 
పాపాలే కారణం. అయ్యో! మీరే ఆ పాపాలను తీర్చాలి. 


వ్యాఖ్య : (తాపత్రయీత్యాది) ఈ శరీరంలో అనుభవించే దుఃఖాలు 
ఒకటా, రెండా, వాటిని పోగొట్టుకోకుండా ఉండడానికి? కర్మలు ఒక విధమైనవి 
అయినపుడు కదా, వాటి ఫలమైన దుఃఖంకూడా ఏకవిధంగా ఉంటుంది. 
కర్మానుగుణంగా అనుభవించవలసిన దుఃఖం, ఆధ్యాత్మికాదుల రూపంతో 
మూడు విధాలుగా (ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికమని మూడు విధాలుగా) 
ఉంటుంది. వీటిలో, ఆధ్యాత్మికం- శారీరమని, మానసమని రెండు విధాలు. 
శారీరం అయితే - జ్వరం, వ్యాధి మొదలైనవానితో అనేకవిధాలు. మానసం- 
కామ, క్రోధాదులతో వచ్చే దుఃఖం, ఆధిభౌతికం - మృగాలు, పక్షులు మొదలైన 
వానివల్ల కలిగే దుఃఖం. అధిదైవికం - చలి, వేడిమి మొదలైనవానివల్ల కలిగే దుః 
ఖం- ఈ విధంగా మూడు రీతులలోని దుఃఖసమూహాలతో కలిగే దుః 
ఖసముద్రంలో ఇంకా ఇంకా అవగాహిస్తూ (మునిగిపోతూ) ఉన్నా, 


(దేహస్థితా మమ రుచి) - “దుఖం మా భూవమ్‌” (దుఃఖాన్ని పొందే 
వాడను కాను) అనే లౌకికుల రీతిని సైతం దాటిన నాకు, దుఃఖానికి చోటయిన 
శరీరాన్ని ఏ లోటు లేకుండా కాపాడుకోవడంలోనే ఆసక్తి ఉన్నది. 


(తు) - లౌకికుల రీతికంటే తమకు ఉండే తేడాను ఈ పదం ద్వారా 
సూచించారు. 


(న తన్నివృతౌ)- ఆ ఆసక్తి (శరీరరక్షణలోని ఆసక్తి) దీని నివృత్తిలో (ఈ 
శరీరాన్ని పోగొట్టుకోవడంలో) నాల్లనవంతు అయినా ఉంటే, దీనిని పోగొట్టుకొని 
ఉండవచ్చుకదా. 


30 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


(ఏతస్యేత్యాది)- దీనికి కారణం నేను చేసిన పాపమే, అంతే, అయ్యో! 


(నాథ 1) - ఇది (నా ఆత్మ) దిక్కు లేనిదైనందున ఈ విధంగా హైన్యాన్ని 
పొందుతున్నదా? (లేదుకదా) 


(త్వమేవేత్యాది) - ఈ సంబంధాన్ని చూచి, “దుఃఖాన్ని సుఖంగా తలచి 
ఆశపడే వీడు ఇంకా ఇంకా అనర్గాన్ని కొనితెచ్చుకొంటాడు”- అని చటుక్కున 
ఆసాపాన్ని మీరు పోగొట్టాలి. 


అవతారిక : “ఇపుడు కూడా భయం, పశ్చాత్తాపం మొదలైనవి లేకుండా, 
పాపాలను ఆర్దించడం (చేయడం) నుండి విరమించని రీతిని కలవారై, శరీరం 
పోగొట్టుకోవడంలో అపేక్ష లేకుండా ఉండే మీకు దానికి కారణమైన మీ పాపాలను 
పోగొట్టడమంటే, పోగొట్టడం మాకు సాధ్యమా? అందువల్ల మీరే మీ రక్షణకు 
దారి చూచుకోవాలి - అని అనగా, “దోషమే మూర్తీభవించిన నాకు దేవరవారి 
కృప తప్ప ఇంకొక గతి లేదు సుమా!” - అని తరువాత రెండు శ్లోకాలతో 
పల్కుతున్నారు. 

అందులో, మొదటి శ్లోకంతో “సర్వజ్ఞాలైన కూరేశులు, వరదరాజ 
స్తవాదులలో పల్కిన దోషాలకు అన్నిటికి అద్వితీయాశ్రయమైన దాసునకు 
దేవరవారి కృప తప్ప వేణు గతి లేదు” -అని అంటున్నారు. 


14. వాచామగోచర మహాగుణ దేశికాగ్ర్య - 

కూరాధినాథ కథితాఖిల నైచ్యపాత్రమ్‌ | 

ఏషో-హమేవ న పునర్ణగతీదృశస్తత్‌ 

రామానుజార్య ! కరుణైన తు మద్దతిస్తే ॥ 

శ్రీరామానుజాచార్యా! వాచామగోచరాలైన గొప్ప గుణాలను కల్సిన 
ఆచార్య శ్రేష్టులైన కూరేశులచేత అనుసంధింపబడిన అన్ని నైచ్యాలకు నేనే 
పాత్రం. నావంటివాడు ఈ లోకంలో లేడు. అందువల్ల నీ దయమాత్రమే నాకు 
గతి. 


వ్యాఖ్య : (వాచామగోచరేత్యాది)- “మొవియై క్కడక్కుమ్‌ సెరుమ్‌ 
పుకపాన్‌” (వాచామగోచరమైన గొప్ప కీర్తిని కలవారు) అనేవిధంగా “ఇంత” 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 31 


అని నోటితో పరిచ్చేదించి పలుకడానికి సాధ్యం కాని రీతిలో ఉన్నవి, అవధి 
లేనివి అయిన జ్ఞానశక్యాది కల్యాణగుణాలను కలవారై, తనపట్ల తీరని 
అపరాధాన్ని చేసిన నాలూరాన్‌ను కూడా భగవంతునితో వాదులాడి రక్షించే 
గొప్ప కరుణను కలవారైనందున ఆచార్య క్రేష్టులైన కూరేశులు అనుగ్రహించిన 
ఆ నైచ్యానికి పాత్రం, పూర్వం పల్కిన స్వభావాన్ని కల్గిన నేనొక్కడనే. 

(న పునర్ణగతీదృశః) - పరిశీలించి చూస్తే ఈ లోకంలో ఇటువంటి 
దోషాన్ని కలవాడెనడూ లేడు. 


(తద్రామానుజేత్యాది) - దేవరవారి కృపకు కడుపు నిండేటట్టుగా ఉండే 
దోషపూర్తి నాకు ఉన్నందున, దేవరవారి కృపయే నాకు ఆశ్రయం. 


(ఆర్య!) - ఈ అర్థం దేవరవారికి తెలియనందున దాసుడు విన్నపించాలా? 


(రామానుజ!) - దేవరవారి కృపవరకు పోవాలా? మోక్షానికి అద్వితీయ 
ఉపాయమైన, చాతుర్యాన్ని కల, చతురక్షరి అయిన - నాల్లు అక్షరాలు కల) 
రామానుజ నామమే చాలదా? “న చేద్రామానుజేత్యేషా చతురా చతురక్షరీ” 
(రామానుజ - అనే నాల్లు అక్షరాలు కల, చాతుర్యాన్ని కల్గిన నామమే లేకపోతే 
మనవంటివారి గతి ఏమయి ఉండేదో కదా) అని చెప్పబడుతున్నది కదా? 


అవతారిక : ఇంతమాటత్రమే కాకుండా, పరమాచార్యులైన యామునులు, 
కూరేశులు, వారి కుమారులైన భట్టర్‌ తాము అనుగ్రహించిన ప్రబంధాలలో 
ప్రతిపాదించిన దోషాలన్నీ నాకొక్కనికే ఉన్నందున, దేవరవారి కృపయే నాకు 
ఉపాయం - అని ఇందులో శ్రీవరవరమునులు అంటున్నారు. దోషం ఎక్కువ 
అయేకొలదీ, శ్రీరామానుజుల కృప తమపట్ల పూర్తిగా ప్రవహిస్తున్నది- అని 
భావిస్తున్నారు. 
15. శుద్దాత్మ యామున గూరూత్తమకూరనాథ - 

భట్టాఖ్యదేశికనరోక్త సమస్తనైచ్యమ్‌ । 

అద్యాప్యసంకుచితమేవ మయీహ లోకే 

తస్మాద్యతీంద్ర! కరుణైన తు మద్గతిస్తే ॥ 

యతీంద్రా! మహాత్ములైన శ్రీయామునులు, శ్రేష్టులైన కూరేశులు, 
శ్రీపరాశర భట్టర్‌ అనే గొప్ప ఆచార్యులచే చెప్పబడిన నైచ్యాలు అన్నీ 


32 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


ఈలోకంలో ఇపుడు ఏ లోటు లేకుండా నాలోనే ఉన్నాయి. అందువల్ల నాకు నీ 
దయ ఒక్కటే రక్షకం. 


వ్యాఖ్య : పరిశుద్దమైన మనస్సును కల ఆళవందార్‌, ఆచార్యోత్తములైన 
కూరేశులు, వారి కుమారులైన భట్టర్‌ - అనే నీరు తమ తమ ప్రబంధాలలో 
“అమర్యాదః” అని, “బుద్దా చనోచి అని, “అతిక్రామన్నాజ్ఞామ్‌” అని ఈ 
విధంగా పల్కిన వైచ్యం అంతా - 


(అద్యాస్తీత్యాది) - ఈ లోకంలో, ఈ కాలంలో, నా ఒక్కనిలోనే ఏ 
సంకోచం లేకుండా ఉన్నది. అందువల్ల, దేవరవారి కృపయే నాకు తరించే 
ఉపాయం. 


(ఇహ లోకే) - లోకాంతరంలో ఇంకొకటి ఉన్నదేమో తెలియదు. 
(ఈలోకంలో లేదు) 


(అద్య)- వేజొక కాలంలో ఉందేమో తెలియదు. 


(అసంకుచితమ్‌) - ఒకవేళ ఉన్నా, ఈ విధంగా ఏ లోటు లేని రీతిలో 
ఉండదు. అందుచేత, ఇటువంటి విషయం (నేను) దేవరవారి కృపకు ఇంకొకటి 
లేదు. దాసునకు దేవరవారి కృప తప్ప వేజొక రక్షకం లేదు- అని భావం. 
ఇందుచేత “నికరిన్ది నిన ఎన్నీశతైక్కు నిన్నరుళిన్‌కణన్లి ప్పుక లొను మిల్లై, 
యరుట్కు మవదే పుకల్‌' (సాటిలేని - నా నైచ్యానికి మీ కరుణ తప్ప ఇంకొక 
ఆశ్రయం లేదు. మీ కృపకు కూడా నేనే ఆశ్రయం) అనే సూక్యర్థం తెలుపబడింది. 


అవతారిక : ఈ విధంగా, దోషబాహుళ్యాన్ని, దోషాన్ని మిక్కిలిగా కల తమకు 
ఉజ్జీవనోపాయం శ్రీరామానుజుల కృవయే- అనే విషయాన్ని వీరు 
(వరవరమునులు) పలుకగానే, శ్రీరామానుజులు వీరిని విశేషంగా కటాక్షించి, 
“మీకు కానలసినదేమి? అని ప్రశ్నించగా, “వాచా యతీంద్ర!” అని, “అల్సాసి 
మే” అని గడచిన రెండు శ్లోకాలతో ప్రార్థించిన అనిష్టనివృత్తిని, ఇష్ట ప్రాప్తిని ఈ 
శ్లోకంలో పూర్వార్హ ఉత్తరార్జాలలో ప్రార్థిస్తున్నారు 


16. శబ్బాదిభోగనిషయా రుచి రస దీయా 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 33 


నష్టా భవత్విహ భవద్దయయా యతీంద్ర! | 

త్వద్దాసదాసగణనా చరనూవధా యః 

తద్దాసతైకరసతా- నిరతా మమాస్తు ॥ 

యతీంద్రా! ఈలోకంలో నాకు సంబంధించిన లౌకికవిషయభోగాసక్తి 
నీదయవల్ల నశించినది కావాలి. ఎవడు, నీ దాసులయొక్క దాసుల 
చరమావధిలో ఉన్నాడో, అటువంటివాని కైంకర్యంలోనే ఆసక్తి నాకు నిత్యంగా 
ఉండాలి. 


వ్యాఖ్య : (శబ్దాదీత్యాది) - తిరునుంత్రంలోని మూడవ పదంలో 
(“నారాయణాయ” అనే మూడవ పదంలో) తెల్పిన అనన్యభోగ్యత్వానికి 
శబ్దాదిలౌకికవిషయాల అనుభవమే కదా విరోధి. అందువల్ల, అవిద్యానివృత్తిని 
కోరకుండా లౌకికవిషయాలలోని ప్రావణ్యాన్ని పోగొట్టమని ఇందులో 
అర్థిస్తున్నారు. 

(అస్మదీయా) - ఈ లౌకికవిషయానుభన రుచినల్ల కదా, అనాదికాలంగా 
స్వరూపానికి తగినపురుషార్ధాన్ని కోల్ళోయాను- అనే కారణంచేత దానిపేరును 
ఉచ్చరించడం కూడా వీరికి అసహ్యంగా ఉన్నది. 


(నష్టా భవతు) - “యాతు శతథా వినాశమ్‌” (వినాశాన్ని అనేక రీతులలో 
పొందనీ) అనే విధంగా రూపుకనబడని రీతిలో నశించిపోవాలి. ఈ దేహం ఈ 
జన్మ చివరలో నశించి పోతుందా? - అంటే, 


(ఇహ నష్టా భవతు) - అని అంటున్నారు. ఈ శరీరంతో ఉండే కాలంలోనే 
నశించిపోవాలి. అంతేకాక, శబ్దాది లౌకికవిషయాలు ఎటువంటి గొప్పవారినైనా 
తన వశం చేసికొని, అద్వితీయంగా పాలించే ఈ లోకంలో - అని కూడా 
అర్థం. 

“అనాదికాలంగా అనువర్తిస్తూ వచ్చే ఇది నశించాలంటే దీనికొక హేతువు 
ఉండవద్దా? - అంటే, సమాధానం పల్కుతున్నారు”. 

(భవద్దయయా) అని అంటూ. “నాకు శేషమై ఉండే ఇతడు ఈ లౌకిక 
విషయాల వల్ల బాధను పొందుతున్నాడే! ఈ విషయాల చేతిలో ఇక ఇతడు 


34 యతిరాజవింశతి - వ్యాఖ్యానంతో 


క్షేశపడకుండా ఉండాలి” అని దేవరవారు కృపచేస్తే బతికి బయటపడవచ్చు; 
అంతే. 


కేవలం కృపతో లౌకిక విషయరుచి పోతుందా? అంటే, సమాధానం 
పల్కుతున్నారు- 

(యతీంద్ర!) - అని అంటూ. విషయాలను తిరస్కరించి శక్తిని కల 
యతులలో గొప్పవారైన దేవరవారికి సాధ్యం కానిది ఉన్నదా? 


ఇంతమాత్రమేనా? ఇంకా ఏమయినా కావాలా? అని అంటే- “ఇది 
ఆనుషంగికం. ప్రధానమైన ఫలం వేటే ఉన్నది” అని అంటూ తమకు ఇష్టమైన 
పురుషార్ధాన్ని ఇక ప్రార్థిస్తున్నారు. 

(త్యద్దాసేత్యాది)- దేవరవారి శ్రీచరణాలలోని శేషత్వమేని రూపక 
లక్షణంగా కల శేషభూతుల వరుసతో చివరి స్థానంలో ఉండేవారెవరో, వారి 
శ్రీచరణాలకు శేషమై ఉండడమనే దానిలోనే స్థిరంగా ఆసక్తిని కలవాడనై 
ఉండడమే నాకు నిరంతరం కొనసాగాలి. 


(మమాస్తు) - “ఇదే పురుషార్థం” అని నిశ్చయించుకొన్న నాకు ఇది 
కలిగేటట్లుగా - అని అర్థం. ఈ పురుషార్థం పట్ల ఆశలేనివారు కోల్పోయారంటే 
రుచిని కల నేను కూడా కోల్ఫోవాలా? - (అనిభావం.) 


అవతారిక : “ఇష్టాలను అనుగ్రహించడం, అనిష్టాలను తీర్చడం - అనేవి 
ఉపాయస్వరూపుడైన భగవంతుని పనులు కదా! నాకు వానిని నిర్వహించడం 
సాధ్యమా?”- అని శ్రీరామానుజులనగా, “పల్టుయిర్‌క్కుమ్‌ విణ్ణిన్‌ తలైనిన్దు 
వీడళిప్పాన్‌ మణ్ణ్లిన్‌ తలత్తుదిత్తు” (పలువురు జీవులకు మోక్షాన్ని అనుగ్ర 
హించడం కోసం పరమపదం నుండి ఈ లోకానికి వచ్చి అవతరించి) అని, 
“ శ్రీ విష్ణులోకమణిమంటపానికి (సహస్రస్తూణా మండపానికి దారి చూపించే 
వారు) అనే రీతిలో ఉండే దేవరవారికి సాధ్యం కానిది ఉన్నదా? అయినా, 
అవతారంలోని సత్యత్వం కోసం సర్వేశ్వరునిపై మోక్షప్రదత్వం అనేది 
పెట్టినప్పటికీ, ఆ భగవంతుడు కూడా దేవరవారికి అధీనుడు కదా! కనుక, 
ఆభశితుల పాపవిమోచనం చేయడంలో శక్తి దేవరవారికే ఉన్నది- అని బదులు 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 35 


పల్కుతున్నారు. 
17. శ్రుత్యగ్రవేద్యనిజదివ్యగుణస్వరూపః 

ప్రత్యక్షతా ముపగత స్విహ రంగరాజః । 

వశ్య స్పదా భవతి తే యతిరాజ! తస్మాత్‌ 

శక్తః స్వకీయజన పాపవిమోచనే త్వమ్‌ ॥ 

యతిరాజా! వేదాంతాలద్వారా తెలియదగిన దివ్యగుణాలను, స్వరూపాన్ని 
కల్లినవాడై, శ్రీరంగంలో అందటి నేత్రాలకు గోచరుడై, సులభుడై ఉండే శ్రీరంగ 
నాథుడు మీకు అధీనుడు. అందువల్ల మీరు మీ భక్తుల పాపాలను పోగొట్టడంలో 

వ్యాఖ్య : (శ్రుత్యగ్రవేద్యేత్యాది) - అపొరుషేయమై, నిత్యమై, నిర్దోషమైన 
వేదాంతంతో తెలియదగిన తన కల్యాణగుణాలతో కూడిన దివ్యాత్మ 
స్వరూపాన్ని కలవాడు, స్వరూపగుణాలను కలవాడు - అని అర్థం. ఇక్కడ 
స్వరూపగుణాలను ప్రస్తావించడం అనేది - రూప, విభూతి, గుణాలకు కూడా 
సూచకం. “దివ్యగుణస్వరూపః” అని కల్యాణగుణ విశిష్టంగా స్వరూపాన్ని 
పల్కడం - పరతత్త్వం నిర్గుణమని అనేవారు నోరెత్తడానికి వీలులేకుండా 
చేయడంకోసం. “నలముడైయవన్‌” (ఆనందగుణాన్ని కలవాడు) అని ఆస్వార్లు 
పల్కినట్లే ఇది కూడా నిర్గుణవాదాన్ని నిరసించడం కోసం పలుకబడింది. 
“నిర్గుణమ్‌, నిరంజనమ్‌” ఇత్యాదులలో స్ఫురించే గుణసామాన్యనిషేధం, “య 
స్పర్వజ్ఞః సర్వవిత్‌” (అన్నిటిని తెలిసిన వాడు, అన్నిటిని పొందేవాడు) ఇత్యాదు 
లలో విధింపబడిన కల్యాణగుణాలకంటే వేటయిన, హేయగుణాలను ఉద్దేశించి 
చెప్పబడిందని స్ఫురించడంకోసం “దివ్యగుణస్వరూపః” అని అన్నారు. 
ఇందుచేత- అతని (శ్రీరంగనాథుని) పరత్వం చెప్పబడింది. 

ఈ విధంగా కేవలం శాస్తాలద్వారా వినడం కాకుండా, సాక్షాత్తు కళ్ళతో 
దర్శించి, అందు ఆనందించేటట్లుగా శ్రీరంగంలో వేంచేసి, శయనించి ఉండే 
శ్రీరంగనాథుని సౌలభ్యాన్ని ప్రస్తావిస్తున్నారు. 

(ప్రత్యక్షతా ముపగతః) - “ఎన్టేనుమ్‌ కట్కణ్డాల్‌ కాణాద అవ్వడివై” 
(ఏనాటికీ మాంసచక్షువులతో దర్శించడానికి సాధ్యం కాని ఆ రూపాన్ని) 


36 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


నేత్రాలకు విషయంగా (కంటికి కన్పించేటట్టు) చేశాడు. “శాలత్తూడే నడన్లు 
నిన్దు” (భూమిపై సంచరించి) అనే రీతిలో తన రూపంలోని వైలక్షణ్యాన్ని దర్శించి 
ప్రావణ్యాన్ని పొందేవారు లేని ఈ సంసారంలో కదా, తన రూపాన్ని దర్శింప 
జేశాడు. (ప్రత్యక్షీకరించాడు). 


(రంగరాజః)- తగని చోటకు వచ్చినప్పటికీ తన (రంగనాథుని) వైభవం 
సంకోచించకుండా ప్రకాశిస్తున్నది. పరముసామ్యపత్తిని పొందిన ముక్తులకు 
దర్శనాన్ని ఇచ్చే సన్నివేశంలో కంటే ఇక్కడకు వచ్చి, ద్వైరాజ్యాన్ని లేకుండా 
చేసిన తరువాతనే అతని శేషిత్వం సు ప్రతిష్టితమైనది. 

(వశ్య స్పదా భవతి తే యతిరాజ!) - ఈ విధంగా పరత్వ-సాలభ్యాలు 
రెండిటితో పూర్ణుడైన శ్రీరంగనాథుడు దేవరవారికి ఎల్లప్పుడు విధేయుడుకదా!- 
“నమ్‌ శేవకనార్‌ మరువియ సెరియకోయిలో' (మన స్వామి అభిమానించిన 
శ్రీరంగం) అనే విధంగా “భక్తులు చేసే అంజలిని చూచి వారికి వశమయేవాడు 
కదా! ఉభయనిభూతి సంపదను దేవరవారికి ఇచ్చి, “నేను పలు అవతారాలను 
ఎత్తి సంస్కరించాలని చూచినా సంస్కరింపబడని సంసారుల మూర్ధతను తీర్చి, 
నాకు దాసులయేటట్టు సంస్కరించి అప్పగించడానికి ఈ శ్రీరామానుజులు 
ఒకరిని పొందానుకదా! - అని అంతు లేని వ్యామోహాన్ని పొంది, “ఏదయినా 
ఒక పనిలో నన్ను వీరు ఎపుడు నియమిస్తారు?” అని ఆ సమయంకోసం వేచి 
ఉండి, సదా వీరికి విధేయుడై ఉన్నాడు. 


(వశ్యః భవతి) - ఈ విధంగా శ్రీరంగనాథుడు ఆగ్రితపరతంత్రుడై, 
అందువల్ల సత్తను పొందాడు. “ఆత్మానం నాతివర్తేథాః (భక్తసారతం తమనే 
నీ అసాధారణ స్వరూపాన్ని అతిక్రమించకు) అని, “తేవుమ్‌ తన్నైయుమ్‌” 
(పరత్వాన్ని, అసాధారణ స్వరూపమైన సౌలభ్యాన్ని) అని భక్తపారతం త్రం 
భగవదసాధారణ స్వరూపంగా చెప్పబడుతున్నది కదా! నిరంకుశస్వతంత్రుడైన 
వాడు ఏదో ఒక సమయంలో ఆవిధంగా ఉండవచ్చుకదా! అంటే, 

(సదా భవతి) - అని అంటున్నారు. స్వాతంత్ర్యంతో తన సత్తను 
పొందడం కాకుండా, తన స్వరూపస్థితి అయిన భక్తపారతంత్ర్యాన్ని పోగొట్టు 
కుంటాడా? దేవరవారిపట్ల మాత్రమే వ్యామోహంవల్ల పరతంత్రుడై ఉండడం 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 37 


కాకుండా, తన స్వరూపసత్తను పొందడంకోసంగా భక్తపరతంత్రుడై ఉంటాడు 
కనుక, ఈ భక్తపారతం త్రం సదా ఉంటుంది. 


(తస్మాత్‌) - అందువల్ల, దేవరవారు ఆశ్రయించినవారి పాపాలను 
పోగొట్టడంలో శక్తిని కలవారుకదా! 


అవతారిక : “ఉపాయరూపుడైన ఈశ్వరుడు మాకు నిధేయుడై ఉన్నాడు, సరే. 
అనాదికాలంగా ఆ స్వామి యొక్క ఆజ్ఞారూపాలైన శాస్త్రాల మర్యాదను 
ఉల్లంఘించి, మూడు కరణాలతో చాలా క్రూరమైన పాపాలను పూర్ణంగా చేసి, 
ఇపుడు మనస్సులో భీతి (పరిణతి) కల్గినపుడు ప్రపన్నుడు ఆ స్వామికి కలిగే 
కోపాన్ని, అతని పాదాలను ఆశ్రయించి, ఉపశమింపజేసి కోవలసి ఉన్నది కదా!” 
అని భగవద్రామానుజుల అభిప్రాయంగా భావించి, తాను ముందు తాగి, బిడ్డ 
వ్యాధిని తీర్చే వాత్సల్యాన్ని కల తల్లివలె, మాకు తల్లివంటి మీరు కూడా 
మిమ్ములను ఆశ్రయించిన మాకోసం లక్ష్మీవల్లభుడైన భగవంతుని శ్రీ చరణాలలో 
వీరి “సర్వాపరాధాలను క్షమించాలి” అని ప్రార్థించారు కనుక, మాకు ఏ కొణత 
లేదు సుమా - అని ఇందులో పల్కుతున్నారు. 


18. కాలత్రయే-పి కరణత్రయ నిర్మితాతి - 

సాపక్రియస్య శరణం భగనత్‌క్షమైన । 

సా చ త్వయైవ కమలారమణే-ర్థితా యత్‌ 

క్షేమ స్ప ఏవ హి యతీంద్ర! భవచ్చితానామ్‌॥ 

యతింద్రా! మూడు కాలాలలోను కరణత్రయాలచే చేయబడిన అతి 
పాపకృత్యాలను కల్గినవానికి రక్షకం భగవానుని క్షమాగుణం మాత్రమే. అది 
మీచేతనే భగవానుని సన్నిధిలో ప్రార్థింపబడినది. అందువల్ల మిమ్ములను 
ఆశ్రయించినవారికి అందటికి ఆ ప్రార్థన క్షేమకరం. 


వ్యాఖ్య : (కాలత్రయేపి) - భూతకాలంలోని పాపాలు మాత్రమే కాకుండా, 
మూడు కాలాలలోను పాపాలను క్షమించి, సహించవలసి ఉన్నది. “కృతాన్‌ 
క్రియమాణాన్‌ కరిష్యమాణాంశ్చ” (చేసిన, చేస్తున్న, చేయబోయే అపరాధాలు) 
అనే శరణాగతిగద్య సూక్త్యర్ణం ఇక్కడ తెలుపబడింది. 


38 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


(కరణ త్రయేత్యాది)- ఏదో ఒక కరణంతో చేసిన పాపాలను క్షమించడం 
కాకుండా, కరణత్రయంతో ఆర్జించిన పాపాలను క్షమించాలి- అని భావం. 
ఇందువల్ల “మనోవాక్కాయెః” అనే సూక్ష్యర్దం చెప్పబడింది. “నిర్మిత” అని 
అన్నందున, వీనిని తాను సంకల్పం చేయడం మాత్రమే కాక, తలచినదానికి 
ఒకటికి పదింతలుగా చేయబడినవి- అని భావం. 


(పాపక్రియ) అని అన్నందున అకృత్యకరణం, “అతిపాప” అని 
అన్నందున బభగవదవచారాదులు చెవృబడ్డాయి. ఇందువల్ల - 
“అకృత్యకరణకృత్యాకరణ భగవదపచార భాగవతాపచారాసహ్యాపచార 
రూపనానావిధానంతాపచారాన్‌” అనే శరణాగతిగద్య సూక్య్యర్థం తెలుపబడింది. 


(శరణం భగవత్‌ క్షమైవ) - ఈవిధంగా ఉండే పాపాలను కలవానికి 
భగవంతుని “అపరాధాలను సహించడ”మనే క్షమ తప్ప వేణు శరణం లేదు. 


(సా చేత్యాది) -ఆ క్షమ కూడా దేవరవారిచే శియఃపతి శ్రీచరణాలలో 
“మనోవాక్కాయెః” అని ఆరంభించి “సర్వానశేషతః క్షనుస్వ” (అన్నిటిని పూర్తిగా 
క్షమించు) అని ప్రార్దింపబడింది. అదే, దేవరవారి శ్రీచరణాలను ఆశ్రయించిన 
ఆశ్రితజనులకు ఉజ్జీవించేటట్టుగా వేసిన చలువపందిరి కదా. 


(త్వయైవ) - “అభిమానాన్ని పొందినవారిని (శరణాగతి చేసినవారిని) 
అను[గ్రహించాలి” అని భగవంతునితో వాదులాడే స్వరూపాన్ని కల దేవరవారే 
కదా ఆవిధంగా ప్రార్థించారు. “ఇని యా ముటామై అడియేన్‌ శెయ్యుమ్‌ 
విజ్ఞప్పృమ్‌ మెయ్‌నిన్టు కేట్టరులాయ్‌” (ఇక మేము ప్రకృతిసంబంధాన్ని 
పొందకుండా ఉండేటట్టు దాసుడు చేసే ప్రార్థనను సావధానంగా వినాలి అనుగ్ర 
హించాలి) - అని ప్రథమాచార్యులైన నమ్మాప్వార్లు ప్రార్థించిన రీతిని చూస్తే, 
ఆ నమ్మాష్వార్డు శ్రీచరణాలను ఆశ్రయించిన ఈ రామానుజులకు కూడా 
ఇదే కదా అనుష్టానం. 


(కమలారమణే) - హృదయపూర్వకంగా పలుకని మాటను కూడా 
సహృదయంగా స్వామి భావించేటట్లు చేసి, భక్తుని అనుగ్రహించేటట్లు చేసే 
లక్ష్మీదేవి, ఆమెను కూడా సందేహించి, భక్తులను రక్షించేవాడైన స్వామి- అనే 
ఆ ఇద్దటి చేరికలో కదా దేనరవారు ప్రార్థించారు. 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 39 


(అర్థితా)- తాము, (మీరు) ఆ భగవంతుడు మాత్రమే మాత్రం తెలిసే 
టట్టుగా మనస్సులో ప్రార్థించడం కాకుండా, తరువాతవారికి కూడా దీనిని 
పురస్కరించుకొని ప్రార్థించేటట్లుగాకదా మాట, వాక్కుతో పల్కుతూ ప్రార్థించారు. 
ప్రార్థించినవారిని తప్పక అను గ్రహించేటట్టుగా దేనరవారు కూడా దంతపంక్తిని 
చూపించారుకదా (అర్థించారుకదా). 

(భవచ్చి తానాం-స ఏవ హి- క్షేమ) - దేవరవారి స్వభావాన్ని, మీ అభి 
మానాన్ని పొందిన శరణాగతుల స్వభావాన్ని, ప్రార్థించిన రీతిని గూర్చి తలిస్తే, 
దేవరవారి శ్రీచరణాలను ఆశ్రయించినవారికి ఏనుగు కంఠంపై (మెడపై) 
కూర్చున్నవారివలె ఏభయం లేకుండా ఉండడానికి తగిన రక్షణ ఇదే కదా- 
అనేది స్పష్టం. 
అవతారిక : ఈవిధంగా శ్రీరామానుజుల దివ్యవైభవాన్ని తమ ప్రేమకు 
తగినట్టుగా పలకాలని ప్రారంభించిన ఈ వరవరమునులు, మొదటి రెండు 
శ్లోకాలతో - ఆప్వార్హ విషయంలో, వారు ఆరాధించే భగవానుని విషయంలోను 
శ్రీరామానుజులకు ఉండే గొప్ప ప్రావణ్యాన్ని తమను ఆశ్రయించినవారికి 
ప్రాప్యంగా ప్రాపకంగా ఉండే రీతిని గూర్చి పలికారు. తరువాత మూడు 
శ్లోకాలతో తనుకు అపేక్షితమైన పురుషార్థాలను వారి సన్నిధిలో అర్థించి, 
అనంతర శ్లోకంతో శ్రీరామానుజుల శ్రీచరణాలలో తమకు ప్రేమ లేక 
పోవడానికి, ఇతరవిషయాలలోని ప్రావణ్యానికి మూలమైన పాపాన్ని పోగొట్టి, 
అనుగ్రహించాలని విన్నపించారు. తరువాత ఆటు శ్లోకాలతో - తిరుమంత్రం 
లోని మూడు పదాలచే ప్రతిపాదింపబడే అనన్యార్హశేషత్వ - అనన్యశరణత్వ- 
అనన్యభోగ్యత్వాలలో నిష్టకు విరోధులైన అకృత్యకరణాదులను, 
అపచారాదులను గూర్చి వివరంగా పల్కి, తరువాత ఒక శ్లోకంతో అనంతమైన 
క్షేశాలకు మూలమైన దేహంతో కలసి ఉండడానికి మూలకారణమైన పాపాన్ని 
తీర్చాలని అర్థించారు. తరువాత రెండు శ్లోకాలతో - యామునులు 
మొదలైనవారు తను సూక్తులలో పల్కిన దోష సమూహాలకన్నిటికి ఆకరమైన 
నాకు దేవరవారి కృప తప్ప ఇంకొక శరణం లేదు - అని అన్నారు. తరువాత 
మూడు శ్లోకాలతో దాసుని అనిష్టాలను పోగొట్టి, ఇష్టాన్ని అనుగ్రహించాలని, 


40 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


వారు (రామానుజులు) తమ కార్యాలను చేయడంలో శక్తిని కలవారని, వారు 
గద్య త్రయంలో సర్వేశ్వరుని శ్రీచరణాలలో చేసిన ప్రపత్తియే తమ ప్రాప్యసిద్ధికి 
కారణమని- ఇంతవరకు పలికారు. ఇక, తరువాత, రెండు శ్లోకాలతో 
శ్రీరామానుజుల శ్రీచరణాలలో కైంకర్యనునే పరము ప్రాప్యం నిత్యాభివృద్దంగా 
తమకు కొనసాగాలని, దానికి అడ్డుగా ఉండే దుర్విషయాల సంబంధం 
నశించాలని శ్రీరామానుజుల సన్నిధిలో ప్రార్థించి, ఈప్రబంధంద్యారా దాసుడు 
విన్నపించిన ఈ ప్రార్థనను సాదరంగా అంగీకరించాలని ప్రార్థించి, స్తుతిని 
పూర్తిచేస్తున్నారు (వరవరమునులు). 


చివరి రెండు శ్లోకాలలోని ఈ మొదటి శ్లోకంలో- దేవరవారి శ్రీచరణాలలో 
సేవ అనే పరను ప్రామే తనుకు నిత్యాభివృద్ధమయేటట్లు, దానికి అంతరాయంగా 
ఉండే (అడ్డుగోడగా ఉండే) ఇతర విషయాల సంబంధం తీరిపోయేటట్లు 
దేవరవారే అను గ్రహించాలి - అని శ్రీరామానుజులను అర్థిస్తున్నారు. 


19. శ్రీమన్‌! యతీంద్ర! తన దివ్యపదాబ్దసేవాం 

శ్రీశెలనాథ కరుణా పరిణామదత్తామ్‌ । 

తా మన్వహం మను వివర్హయ నాథ! తస్యాః 

కామం విరుద్ద మఖిలం చ నివర్తయ త్వమ్‌ ॥ 

కైంకర్యలక్ష్మిని కల్గిన ఓ యతీంద్రా! నాకు తిరువాయ్‌మొవిప్పిళ్సై అనబడే 
నా ఆచార్యుల దయయొక్క పరిపాకంచే అనుగ్రహింపబడ్డ దివ్యమైన నీ 
శ్రీచరణసేవను ఎల్లప్పుడు నీవు వృద్ధిజేయాలి. నాథా! దీనికంటే విరుద్ధమైన 
సమస్తాన్ని నివర్తింప జేయాలి. 


వ్యాఖ్య : (శ్రీమన్‌! యతీంద్రేత్యాది) - (శ్రీమన్‌!) - భగవదనుభనం 
(దర్శనం), కైంకర్యమనే స్థిరమైన క్రైంకర్యాన్ని కల యతిరాజా! 


(యతీంద్ర!) - ఆ స్వరూసానురూపమైన సంపదను అనుభవించేటపుడు 
“నాకు” అని నాలుక చాచని రీతిలో (ఆశపడని రీతిలో) ఇంద్రియాలను 
నియంత్రించి ఉండే రీతిని ఉద్దేశించి, “యతీంద్ర!” అని సంబోధిస్తున్నారు. 
“ఆమ్‌ పరిశు అటిన్లు కొణ్లు” అని ప్రాప్యమైన కైంకర్యాన్ని గూర్చి పల్కిన 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 41 


తరువాత, “ఐమ్సులన్‌ అకత్తడక్కి” (పంచేంద్రియాలను లోపల నియంత్రించి) 
అని అందులో స్వప్రయోజన బుద్దితో ప్రావణ్యాన్ని పొందే పంచేంద్రియాలను 
నియమించే రీతిని గూర్చి తొణ్జరడిప్పాడి ఆప్వార్లు పలికారు కదా! లేక, తనుకు 
అపేక్షితమైన ప్రాప్యాన్ని అనుగ్రహించడానికి కావలసిన జ్ఞానాది సంపదను 
కలవారని, దానికి విరోధిని పోగొట్టగల్గిన శక్తిని కలవారని భావించి “శ్రీమన్‌! 
యతీంద్ర!” అని సంబోధిస్తున్నారని కూడా చెప్పవచ్చు. 

(భవదీయపదాబ్దసేవామ్‌) - దీనిద్వారా తనుకు ఇష్టమైన (ప్రాప్యం 
(శ్రీరామానుజుల పాదకైంకర్యం) తెలుపబడింది. స్వరూపానురూపశేషి అయిన 
దేవరవారి నిరతిశయభోగ్యమైన శ్రీచరణాలలో నిరంతరమైన అనుభవమనే 
కైంకర్యాన్ని “ఇరామానుశన్‌ శరణారనిన్షమ్‌ నామ్‌ మన్ని వాఎ” (శ్రీరామానుజుల 
శ్రీచరణాలలో మనం మన్నికగా నిలచి ఉజ్జీవించేటట్టు) అని, “నమ్‌ తలైమిశైయే 
పాజ్లియ కీర్‌త్తి యిరామానుశనడి ప్వూమన్నవే” (మన తలలపై పొంగే కీర్తిని 
కల శ్రీరామానుజుల శ్రీచరణపద్మం స్థిరంగా ఉండేట్లు) అని అముదనార్‌ 
ఇరానూనుశనూట్‌టన్లాది ఆరంభంలో, చివరలో పల్కిన ప్రాప్యాన్ని ఆశపడు 
తున్నారు. 

“ఈషప్రాప్యం మీ ప్రయత్నంతో సాధించి పొందినదా?” అంటే, “లేదు 
అది దేవరవారి దయాప్రాప్తం” అని అంటున్నారు. 


( శ్రీ త్రైలనాథకరుణాపరిణామదత్తామ్‌)- అస్మదాచార్యులైన తిరువాయ్‌ 
మొనీప్పిళ్లై, తాము ఎల్లప్పుడు అనుభవించే ఈ పరమ ప్రాస్యాన్ని అడ్డు లేకుండా 
ప్రవహించే తమ నిర్హేతుకకృప యొక్క పరీవాహరూపంగా, గోవులు స్తనవేదనతో 
పాలను నేలపై స్రవించేటట్లుగా, నాకు ఆశ లేకపోయినా, తమ ప్రయోజనంగా 
తలచి, సర్వస్వదానంగా అనుగ్రహించారు. అందువల్ల ఇది నాకు లభించింది. 


తిరువాయ్‌మొనీప్పిళ్సై కరుణనల్ల ఈ ప్రాప్యం (రామానుజకైంకర్యం) 
లభిస్తే, మణీ మీకిపుడు ఏమి కావాలి? అంటే తెల్పుతున్నారు. 


(తానున్వహం మమ నివర్హయ)- దేవరవారు ఇపుడు కొత్తగా సృష్టించి 


42 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


ఇవ్వవలసినది ఏదీ లేదు. తిరువాయ్‌మొనిప్పిల్ల్రై అనుగ్రహంతో అనుగ్ర 
హించినవానిని ప్రతిదినం వృద్ది కానించడమే అపేక్షితం - అని అంటున్నారు. 


అపుడు శ్రీరామానుజులు “కానీండి, ఆ విధంగానే చేస్తాము లెండి” అనే 
భావం స్పురించేటట్ట్లు కరుణామృత పరిణామరూపమైన కటాక్షాల వృష్టితో 
చల్లగా కటాక్షించారు. అపుడు దానివల్ల సమస్తదుఃఖం తీరినవారై, “పూర్ణంగా 
అనుగ్రహిస్తూ, ఉత్తరోత్తరం ఈ కైంకర్యం అభివృద్ధి పొందేటట్టుగా చేయాలి”- 
అని శ్రీవరవరమునులు పల్కుతున్నారు. 


(తామన్వహం వివర్ధయ) - అని అంటూ. 


తమకు అనుగ్రహించే ప్రాప్యంయొక్క గౌరవాన్ని కాని, ఈ ఉపకారానికి 
లక్ష్యమైన నా తక్కువదనాన్ని కాని గమనించకుండా, తమ అవధిలో (గొప్పగా) 
అనుగ్రహించారే! అని మిక్కిలిగా అభినివేశాన్ని పొందుతున్నారు. 


(తామ్‌) - అని అంటూ “ఈ విధంగా చేయాలనే” నిర్భంధం ఏమి?” 
అని అంటే, దానికి సమాధానం పల్కుతున్నారు. 


(నాథ!) - సొత్తుకు చెందినపనిని చేయడం స్వామికే కదా బాధ్యత. 
“మమ్ములను ఆశ్రయించినవారిని అందణిని గమనించవలసి ఉండగా, ఇతనిని 
ఒక్కని మాత్రమే గమనించడం వీలవుతుందా?” అని నన్ను ఉపేక్షించకుండా, 
దేవరవారి శ్రీచరణాలలోని కైంకర్యానుభవం లేకపోతే నిలువలేని నా స్వభావాన్ని 
గమనించి, దయ చూపి, నాకొక్కనికే పూర్ణంగా ఆ అనుభవాన్ని నిరంతరంగా 
వర్ణిల్లజేయాలి - అని అంటున్నారు. 

ఈ విధంగా అనుభవాన్ని (క్రైంకర్యాన్ని) వృద్ది చేస్తూ ఇచ్చినా, “దీనికి 
అడ్డుగోడ అయిన విరోధిని తానే తొలగించుకొంటాడులే!” అని విరోధినివృత్తిని 
నా చేతికి అప్పగించడం కాకుండా, దానిని కూడా మీరే నిర్వహించాలి- అని 
అంటున్నారు- 

(తస్యాః కామం విరుద్ధ మఖిలం చ నివర్తయ త్వమ్‌)- అని అంటూ. 
దేవరవారి శ్రీచరణాలలో కైంకర్యనునే ఈ పరము ప్రాప్యానికి విరుద్దమై, 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 43 


విషయవైవిధ్యంచేత పలువిధాలుగా ఉండే విషయ ప్రావణ్యరూపమైన కామాన్ని 
వాసనతో పాటుగా పోగొట్టాలి - అని దీని అర్థం. లేక, దీనికి విరుద్దమైన 
ఐశ్వర్యానుభవమనే కామాన్ని, ఆత్మానుభవాన్ని, భగవదనుభవమనే ప్రతిబంధ 
కాలను అన్నిటిని పోగొట్టాలి - అని అంటున్నారని కూడా చెప్పవచ్చు. 


ఈ రెండు యోజనలలో మొదటి యోజనలో జౌచిత్యం అధికం. 
ఎందుకంటే “శబ్దాదిభోగరుచి రన్వహ మేధతే హా!” “శబ్దాదిభోగవిషయారుచి 
రస్మదీయా” అని లౌకిక విషయ ప్రావణ్యమే దీనికి ప్రతిబంధకమని పూర్వం 
పల్కిన దానికి ఈ అర్హయోజన కుదురుతుంది కనుక. ఈ విధంగా 
శ్రీరామానుజుల శ్రీచరణాలలో తమకు అపేక్షితం స్వరూపానికి తగినది అయిన 
పురుషార్థాన్ని, అనాదికాలంగా ఈ పురుషార్గానికి అడ్డుగా ఉన్నది, ఇపుడు 
అనువర్తిస్తూ ఉన్నది అయిన అర్వాచీనవిషయాలలోని ప్రావణ్యం తీరడంతో 
పాటుగా పలు రీతులలో శ్రీనరవరమునులు ప్రార్థించారు. 


అవతారిక : నా చాపల్యం వల్ల ఒక క్రమం అనేది లేకుండా విజ్ఞాపనం చేసిన 
ఈ సూక్తిని, దాసుని దోషాలను చూచి ఉపేక్షించకుండా, అంగీకరించాలని 
పల్కుతూ తాము పలికే స్తుతిని శ్రీవరవరమునులు ముగిస్తున్నాను. 


20. విజ్ఞాపనం యదిద మద్య తు మామకీనమ్‌ 

అంగీకురుష్వ యతిరాజ! దయాంబురాశే ! | 

అజ్ఞో-యమాత్మగుణలేశ వివర్ణితశ్చ 

Gy జ 

తస్మాదనన్యశరణో భవతితి మత్వా ॥ 

దయాసముద్రా! యతిరాజా! నాకు చెందిన ఈ విజ్ఞాపనాన్ని “వీడు 
అజ్ఞాడు, ఆత్మగుణాలు లేశం కూడా లేనివాడు, అందువల్ల అనన్యశరణుడు” 
అని తలచి అంగీకరించండి. 

వ్యాఖ్య : (విజ్ఞాపనమ్‌) - తమ అపేక్షితాలను శ్రీవరవరమునులు 
శ్రీరామానుజుల శ్రీచరణ సాన్నిధ్యంలో విన్నిపించగా, అది ఒక ప్రబంధంగా 
రూపొందింది. 


(ఇదమ్‌) - “శెవిక్కినియ శెళ్లైలో” (చెవులకు మధురమైన అందమైన 


44 యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 


సూక్తి) అనే విధంగా ఎవరికైనా సాదరంగా ఉండే ఈ స్తుతి ఒక విషయాన్ని 
భావించి ఇంకొకటి పల్కడం కాకుండా, తలపు - వాక్కు పాసగి ఉండే రీతిలో 


పలుకబడింది. 


(అద్య తు) - పూవు పూచేటపుడు వలె, పలికే సమయంలోని అందం 
దీని ద్వారా తెలుపబడింది. ఈ రసం మూజడానికి ముందే చెవులను ఒగ్గి, 
“ఇలైయ పున్‌ కవితై” (పరిణతి చెందని తక్కువ కవిత) అనే విధంగా శబ్దార్థ 
విషయవైభవాన్ని యథాతథంగా తెలిసికొని, పల్కడానికి తగిన జ్ఞానం, శక్తి 
లేకపోయినా - అని అర్ధం. తను వైభవానికి తగిన వైలక్షణ్యాన్ని కల్లి ఉన్నది 
కాకపోయినా, “మన దాసుడు పల్కినది కదా, ఇది” అని మనస్సులో 
సంతోషించి, నినదగినది- అని భావం. 


(అంగీకురుష్వు) - ఎవరి ప్రయోజనం కోసం అర్దిస్తున్నారు? “ఇతని వాక్కు 
ఈ విధంగా ఉండరాదు. (ఇతడీవిధంగా ప్రార్థించనక్కరలేదు) దీనికోసం 
ఇంతకాలంగా ప్రయత్నించిన నాది కదా ప్రయోజనం- అని తలచి దేవరవారే 
అంగీకరించాలి- అని అంటున్నారు. (ఇది ఆత్మనేపది (క్రియార్థం). 


(యతిరాజ !) - నాలోని దోషాలను పోగొట్టగల్లిన జ్ఞానశక్యాదులను 
కలవారుకదా, మీరు. 


(దయాంబురాశే!) - కోపించి, దూరంగా గెంటివేయదగిన దోషాలు నాలో 
ఉన్నా, శ్రీచరణాలను తలపై అలంకరించుకోదగిన (ఆశ్రయించదగిన) 
కరుణాసముద్రులు కదా, మీరు. 


(అజ్జో-యమ్‌)- ఇతడు, స్వరక్షణకోసం, నేను తప్ప ఇంకొక రక్షణ 
ఉన్నదని తలచేవాడా! నన్ను తప్ప ఇంకొకరిని తెలుసా? 

(ఆత్మగుణలేశవివిర్ణతశ్చ) - తనకు ఏమయినా కొన్ని ఆత్మగుణా 
లున్నాయని తలచి, అవి తన ప్రాప్యసిద్దికి అవి ఉపకరిస్తాయని తలచేవాడా? 
నా కృపకు అడ్డుగా ఉండేదని చెప్పదగినది ఏదయినా ఉన్నదా? 


(తస్మాదనన్యశరణః) అందుచేత “ఇతనికి నేను తప్ప ఇంకొక శరణం 


యతిరాజనింశతి - వ్యాఖ్యానంతో 45 


ఉన్నదా? తన రక్షణకు ఇంకొక ఉపాయాన్ని తెలియగల్లిన జ్ఞానం లేనివాడై, 
సత్పురుషులు అంగీకరించడానికి తగిన ఆత్మగుణాల సంబంధం లేనివాడై 
ఉన్నందున ఇతడు నేను తప్ప ఇంకొక శరణం లేనివాడు”- (అని) 


(ఇతి మత్వా) - ఈ విధంగా దేవరవారు తలచి, భగవదనుభవం 
మొదలైనవానిలో అన్యపరతను తీర్చి అనుగ్రహించి, నన్ను అంగీకరించాలి- 
అని ప్రార్థించి, (శ్రీవరవరమునులు యతిరాజనింశతిని) ముగించారు. 


శ్రీ పిళ్చైలోకమ్‌ జీయర్‌ అనుగ్రహించిన 
యతిరాజనింశతి వ్యాఖ్యానానికి ఆంధ్రానువాదం సంపూర్ణం. 


